SRI PRABHAKARA PRAVACHANAMULU (Telugu) 


“Sri Master CVV Yoga Saramu” 


7** February 2004 
/ అలారం 


| Sig 


| 


శీ ప్రభాకర మిత్రమండలి ప్రచురణ 


i శ్రీ ప్రభాకర ప్రవచనములు 


స... “శ్రీమాస్టరుసివి.వి యోగసారము” 


SS ee ea = 


12 రాములవారి ఉత్తరమాడ వీధి, తిరుపతి - 517 507. 
2004. 


325 


ప్రభాకర ప్రవచనములు 
“శ్రీ మాస్టరు సి.వి.వి. యోగ సారము” 


అ 


a x 


కర ss మండలి 
క agendis, 3663 5 17 507. 
-2004 


చతుర్ధ ము[దణ 
2000 కాపీలు 
7-2-2004 


మాస్టర్‌ ఆఫ్‌సెట్‌ పింటర్స్‌. 
గవర్నర్‌పేట, విజయవాడ - 2. 
ఫోన్‌: +91(0)866 551 3151 


వెల; 


ప్రతులకు: 
1. శీ ప్రభాకర మిత్ర మండలి 
12, రాములవారి ఉత్తర మాడ వీధి, తిరుపతి 517 507. 
ఫోన్‌: +91 (0)877 222 8814 
2. మాస్టర్స్‌ బుక్‌ సెంటర్‌ 
155, బజారువీధి, తిరుపతి 517 501. 
ఫోన్‌: +91 (0)877 222 7785. 
3. మాస్టర్స్‌ బుక్‌ సెంటర్‌ 
266, (పకాశం రోడ్డు, తిరుపతి 517 501. 
ఫోన్‌: +91 (0)877 222 8538. 


First Printing 11” November 1981. 


Fourth Printing 7‘ February 2004. 


15. శద్దాభక్తులు 
16. ఈశ్వర కరుణామృతము ; 


22. ముగింపు 


Sri Prabhakara Sastri and Smt.Mahalakshmamma 


'పూజ్యపాదులు 

శ్రీ 

టూరి [ప్రభాకర దంపతులకు 
భక్తితో 

Brn మి[త్రమండలి 


Master CVV 


పూజ్య శ్రీ వేటూరి (పభాకరశాస్తి గారు 


జననం: 7-2-1888 కృష్ణాజిల్లా DSSS పల్లిలో, తండ్రి: సుందరశాాపా 
గారు, తల్లి: శేషమ్మ గారు. బాల్యంలో శ్రీ మద్దూరి రామావధానులు, శ్రీ 
అద్దేపల్లి సోమనాథశాస్తి గార్ల వద్ద సంస్కృత మభ్యసించారు. తమ 13వ 
యేట శ్రీ, చెళ్ళపిళ్ళ వేంకటశాస్తు గారి వద్ద 'సంస్కృతాంధ్రాలు, అవధానాలు 
అభ్యసించారు. 


18వ యేట వుదరాసులోని మిషన్‌ WAP, WS తెలుగు 
పండితులుగా చేరి రెండు సంవత్సరము లా ఉద్యోగము నిర్వహించినారు. 
తదుపరి గవర్నమెంటు ఓరియంటల్‌ మ్యాన్యుక్కిప్పు లైబరీలో తెలుగు 
పండితులుగా చేరి ప్రాచీన తాళపత్ర Ko పరిశీలనలోను, ఆంధ 
సాహిత్య పరిశోధనలోను VIÉ మాక్రమించినారు. మదరాసులో 
నుండగా నిర్విరామ కృష వలన వారి ఆరోగ్యం చెడింది. ఎన్నెన్నో 
మందులు, మాకులు వాడారు. కానీ లాభం లేకపోయింది. చివరకు 
'హరిద్వారం వెళ్ళి ప్రాణత్యాగం చేయాలనుకొన్నారు. ఆకస్మికంగా 1916వ 
'సంవత్సరంలో శ్రీ పోతరాజు నరసింహం గారి సలహా మీద కుంభకోణం 
లోని శ్రీ మాస్టర్‌ సి.వి.వి. గారి “భృక్త రహిత తారక రాజయోగం” లో 
చేరి వారికి పియశిష్యులయినారు. యోగమార్గం ద్వారా వారి ఆరోగ్యం | 
చక్కబడింది. తదాది సాహిత్య గోష్టుల కన్నా యోగగోష్టుల వైపుకే 
మొగ్గసాగినారు. ఆధి వ్యాధులతో బాధపడుతున్న వారి నెందరినో 
(పతిఫలాపేక్షలేకనే oor యోగవూర్షవలఎ ద్వారా (టీటు చేసి 
ఆరోగ్యవంతులుగా నొనర్చినారు. ఎందరినో మృత్యుమొహము నుండి 
తప్పించిరి. 


10 


శ్రీ శాస్త్రిగారు నిత్యము ప్రార్థనవేళల్లో సశరీరంగా దర్శించి స్పృశించి, 
"పలకరించి, ఆశీర్వాదాలు పొందినారు. (ప్రపంచంలో శ్రీ మాస్టరుగారి 
రూల్సు రెగ్యులేషన్సు తప్పక పాటిస్తూ క్రమం తప్పకుండా, భక్తి శ్రద్దలతో 
అతి జాగ్రత్తగా ప్రార్థించే మానవులంతా ఈ మానవ శరీరంతో ఎటర్నటీని 
సంపాదించాలనీ, తాము పొందిన అనుభూతిని పొందాలనీ ఎంతగానో 
ఆస త్రయ "పడ్డారు. వారి FAAS మనమంతా శ్రీ మాస్టరు 'స.వి.వి. 
గారు మనకంతా దర్శనమివ్వాలనే "సత్సంకల్పంతో ప్రార్థిద్దాము రాండి. 
శ్రీ పభాకర మిత్ర మండలి ప్రార్థన "సమావేశాల్లో పాల్గొనండి- మీలో 
కొని పోయిన తప్పుడు భావాలను పారదోలుకోండి- బాగుపడండి- 
ఈ మూనవ శరీరంతో ఎటర్నటీ సంపాదించుకోండి. 


[940వ "సంవత్సరం తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్‌ రీసెర్చి 
ఇనిక్టిట్యూటులో (ప్రధానాంధ్ర పండితులుగా చేరి తుదివరకు ఆ 
య ఎద్యోగమును చక్కగ నిర్వహించినారు. తాళ్ళపాక అన్నమయ్య 
( 'ప'పంఛానికి అందించినారు. అన్నమాచార్యోత్సవమును 

తి దీసస్తానం వారు జరుపునట్లు ఏర్పాటు చేసినారు. 
J తిరుపతిలో ఏర్పాటు చేసినారు. తుదకు ఆ 
X కనుషురుగైనారు. 


కనుమరుగైన సమయం: 1950 ఆగష్టు 29, మధ్యాహ్నం గం॥12.30ని॥లు. 


11 


ఒకమాట 

అ'స్మద్దురుదేవులు శ్రీ వేటూరి (ప్రభాకరశాస్త్రిగారు వికృతినామ సంవత్సర 
శావణ బహుళ విదియ మంగళవారము (29-8-1950) మధ్యాహ్నం 
గం॥12.30ని॥లకు నిర్యాణము చెందారు. సాయంకాలం గం॥6.00కు 
'సంస్కారాదులు పూర్తి అయి స్నానాదులు ముగించుకొని మిత్రులంతా 
వస్తూ ఉండగా మిత్రులు శీ కంభంపాటి 'సత్యనారాయణ ్రేస్టిగారు--- 

“ఎంతోమంది శిష్యులున్నారు-శీ శాస్త్రిగారు రచించిన రచనలు ఎన్నో 
వున్నాయి. అవన్నీ (పకటీంపబడేటట్లు చూడండి. వారు అనుసరించిన 
యోగమార్గాన్ని కొనసాగించండి. ఇవి నా కోరికలు” అన్నారు. ఆనాడే వారి 
సంకల్పబలం వల్ల “యోగ మిత్ర మండలి” అనేది ఏర్పడింది. అందులో 
సభ్యులుగా కొందరు చేరారు. మరికొందరు మరి మాకు యోగంతో 
సంబంధం లేదుకదా! మరి మేమేం చేయాలన్నారు, అప్పుడే, యోగంతో 
పరిచయం కలవారికై “యోగ మిత్ర మండలి” అనీ, శ్రీ శాస్టిగారితో 
'పరిచయం కలవార్తికై “శ్రీ (ఏభాకర మిత్ర మండలి” అనీ, శ్రీ శాస్త్రిగారి 
రచనల యెడ అభిమానం కలవారికై “3, (ప్రభాకర పరిశోధక మండలి”) 
అనీ స్థాపెంచాము. అన్నీ శాస్త్రిగారికి సంబంధించినవే. 

“మిత్ర మండలి” అనే పేరు ఎందుకు పెట్టామంటే శ్రీ మాస్టర్‌ సి.వి.వి. 
గారు“యోగ ఫ్రెండ్సు సొసైటి” అనే పేరు పెట్టారు వారు స్థాపించిన భృక్త 
రోహిత తారక రాజయోగ సంస్థకు. అందుకనుగుణంగా, మా గురుదేవులు 
వారివద్ద చేరిన వారినందరినీ మిత్రులనే పెలిపేవారు- చెప్పేవారు. ఆ భావాన్నే 
“(పజ్ఞా (ప్రభాకరం” మొదట్లో కూడా వ్రాశారు చూడండి. 

“DBA AS విన్నవించుకొనుట కొజకేనా యీ గ్రంథ రవన [్రయత్నము.” 

“మిత్రమండలి పేరనే శ్రీ గురుదేవుల రచనలు అయిదారు (పకటింపబడి 


12 


DRA, ప్రాచుర్యాన్నీ చూరగొన్నాయి”. 

ఈ మధ్య ఒకరోజు ప్రార్ధన సమావేశంలో “పభాకర (ఏవచనాలు”” 
చదువుతూ ఉండగా మిత్రులంతా తమకు పుస్తకాలు కావాలని అడగడం 
ప్రారంభించారు. పుస్తకాలు లేవన్నాము. యోగమునందు Or% 
విశ్వాసము- శ్రీ శాస్త్రిగారి యెడ భక్తి ఏపత్తులు చూపడానికై 'యోగ(పభా 
గ్లికీషన్సు” అనుపేరుతో ఒక సంస్థను స్టోపించి- ద్వితీయ కుసుమంగా 
' ప్రభాకర (పవచనాలు” ద్వితీయ RG ae వేయడానికి శ్రీ పబ్బతి 

)య్యగారు తలపెట్టినారు (లాభ నష్టాలతో పనిలేకుండా) పుస్తకానికి 
) అవుతుందో అంత పెట్టుబడి పెట్టి- తిరిగి రాబట్టుకోవాలి గానీ 
f అచ్చు వేయరాదని నిర్ణయించి- ప్రారంభించాం. 
శీ, గురుదేవుల రవనలన్నీ మిత్రుల సహాయ సహకారాలతో = 
` కలో వెలువరింపబడగలవని ఆశిస్తున్నాను. 
లు థ్రీ సుల్లంపల్లి సోమశేఖరశర్మ గారు “చాటు పద్య మణి 
| ుచురణ-2 ప భాగం)లో--- 
గారి యితర రచనలను కూడా యథోచిత 
న DÖ 'ుణ్యము కట్టుకొందురుగాక యని ఈ 
౮౦౮6ల) WON ౪ రుచున్నా 2? అన్నారు. 
గురుదేవులు శ్రీ, (పభాకరశాస్మొ గారి రచనలు Ds S069 
ఎకటించాలనీ- (ప్రకటిస్తారనీ ఆశిస్తున్న విద్వల్లోకమునకు ఆశాభంగం 
అగకుండా చూడవలసిన బాధ్యత మిత్రమండలి పై ఉన్నదని మనవి చేస్తున్నాను. 
గురువును మించిన శిష్యులుగా తయారు చేయాలనే సత్సంకల్పంతో 
ఉండేవారు శ్రీ శాస్త్రిగారు. శ్రీ, శాస్త్రిగారు క్షాసులోనికి రాగానే- “లాచి 
'పరాంగనల్‌ వర విలాస మనోహర రూప సంపదన్‌ చూచిన చూడడుత్తముడు 
తా చూచిన చూచును మధ్యముండు, తా చూచిన చూడకున్న చూచు 


13 


నధముండు వీరిలో తా చూచిన చూడకుండు ఘృణి చూచు విధంబున 
చూడు మంబికా” అని చెప్పి విద్యార్థులంతా శీలవంతులుగా ఉండాలని 
చదివేవారు. అక్షరాలు గుండ్రంగా వ్రాయాలనేవారు- “PIIR? 
కనుంగొనుము వన్నియ మీరగ వ్రాలకేమి నా వ్రాలు వజాలు సుధారసాలు 
కవిరాజుల కెల్ల మనోహరాలు” అన్న విధంగా వాత ఉండాలనేవారు. అట్లా 
తీర్చిదిద్దినారు మమ్మల్ని శ్రీ (పభాకరశాస్టిగారు. వారి బుణం తీర్చవలసిన 
బాధ్యత శిష్యుల మీద ఉంది. తీర్చేవారు తీరుస స్తున్నారు. లేనివారు వేగబాండ్ల 
లాగా తిరుగుతున్నారు. 

శ్రీ (ప్రభాకర (ప్రవవనాలను కంప్యూటర్‌లో అచ్చుకు సెద్దము చేసియిచ్చిన 
యోగమిత్రుడు చిరంజీవి పబ్బతి యోగానందగోపాలునికి ఆయురారోగ్య 
ఐశ్వర్య యోగ వ్యాపారాభివృద్దులను కలిగించాలని శ్రీ మాస్టరు సి.వి.వి. 
గారిని, గురుదేవులు శ్రీ వేటూరి (పభాకరశాస్తిగారిని ప్రార్థిస్తున్నాను. 

సకాలంలో సర్వాంగ సుందరంగా ఈ “శ్రీ (ప్రభాకర (ప్రవచనాలు 
అచ్చువేసి వూకందించిన వూ స్టర్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ PRAS, 
యోగమి[త్రులు È బాదర్ల దేవదాసు వారికి ధన్యవాదాలర్చిస స్తున్నాను. 


HE రహత తారక రాజయోగ మాస్టర్గ ఆజ్ఞా పాలకుడు. 
ఎ.వి. శ్రీనివాసాచార్యులు (ఫీ.సా.) 
శ్రీ మాస్టర్‌ సి.వి.వి. యోగ సెంటర్‌( బ్రాంచి) 
శీ ప్రభాకర మిత్ర మండలి 
నెం. 12, రాములవారి ఉత్తర మాడ వీధి, 
తిరుపతి-517 507. 
టెలిఫోన్‌:- 222 6614; సెల్‌ ఫోన్‌: ౪6494 6730౮3. 
వెబ్‌సైట్‌: www.mastercvv.org. 
ఇ-మెయిల్‌:- avsacharyulu@rediffmail.com 


14 


తొలిపలుకు 
తపోధనులు శ్రీ శాస్త్రిగారు ప్రార్థనానంతరం వారికి (ప్రధానంగా గోచరించే 
D ఇయాలగూర్చి ప్రసంగం ఆరంభిస్తారు. (పసంగమాత్తు ఎన్నో సంగతులు 
| ర్లుతాయి. తమ యెదుట ఉన్న పూలు, "పండ్లు మొదలగు వస్తువుల 
గూర్చి, ట్రీటుమెంటుకు వచ్చిన వ్యక్తుల సైకాలజీని గూర్చి- ఇల్లానే శ్రీవారు 
ఎన్నెన్నో విషయాలు వివరిస్తూ వుంటే ““శిశుర్వేత్తి పశుర్వేత్తి” అన్నట్లుగా 
| Avan చెవులప్పగించి వింటూ వుండేవాళ్ళం. 

అలావినటం- గ్రీష్మబుతువులో Gos పూలతోటపై వానజల్లు 
'పడుతూంటే-ఎంతో ఆప్యాయంగా, తలలువంచి తూగుతూండే 
పూలమొక్కలు జ్ఞాపకానికి వస్తూంటాయి. అలా అచటి వారంతా 
కూర్చుండేవారు. ఎవరికీ మరేలాటి ఆలోచనలు, సాలోచనలు సాగేవికావు. 
అలా ఊరక వింటూండడమే. (పతి (పసంగంలోను ఛలోక్తులు విసరేవారు. 
అవి చక్కిలిగింతలు పెడుతూండేవి. DE ol దేశపు వరిపాలాలు, 
నిమ్మతోటలు, కొబ్బరితోపులు వర్ణిస్తూ వుంటే మా (గగామాలలో మరల 
మరలా తిరుగుతూన్నట్లు అనిపించేది. ఆ ప్రాంతపు నిండుభోజనపు 
యేర్పాట్లను వర్థిస్తూంటే నోరూరేది. వర్లబుతువులో కృష్ణా గోదావరీ (పంతుల 
సరద పొంగుల వర్ణిస్తూ వుంటే శరీరానికి ఆ చల్లదనం తగిలినట్లుగా గగుర్పొడిచేది. 
ఈ వర్ణనలతో గూడిన (పసంగాల వెనుక ఏదో ఒక దివ్యబోధ నిలిచి వుండేది. 
ఛలోక్తుల వెనుక మనలోని దొసగులకు ఒక కొరడా దెబ్బ తగిలినట్లు 
OBB. అది పై చర్మాన్ని, అస్టికలను దాటి యెక్కడో చురక అంటించేది. 
ను చక్కదిద్దేదిగా వుండేది. ఎన్నెన్నో చీకాకుల తోటి, చింతల తోటీ 
Som వాటిని మరచి అచట కూర్చుండి వినేవారు. “తలంటి నీళ్ళు 
న పిదప ఆ చిరాకు వల్ల ఏడ్చే బిడ్డను తల్లి ఒడిలో పరుండ బెట్టుకొని 
బ్లా, జోలపాట పాడుతూ, తల చిక్కు దువ్వుతూంటే Do ఎంతో 


15 


హాయిగా కళ్ళు మూస్తుంది””. అట్టి HS గుర్తుకొచ్చేది ఆ సతి. [ప్రసంగం 
పూర్తి కాగానే యిళ్ళకు వెళ్ళడానికి లేస్తారు. “ఏం నాయనా! సుఖంగా 
ఉన్నావా?”” అని (ఏతి ఒకరిని ఆదరంతో అడుగుతూ వుంటారు. 
అనారోగ్యాలతోను, 'పథ్యపు తిళ్ళతోను బాధపడుతున్న వాళ్ళు “ఇప్పటికి 
సుఖంగానే ఉన్నాము కానీ”, అని ఏదో అనబోతూండగా ఆమాట 
కట్టిపెట్టండి, మీకేం భయంలేదు-అదంతా నా నెత్తిన పేసి సుఖంగా ఇంటికి 
వెళ్ళి ఆవకాయ, పప్పు, మంచి పులుసు, గట్టి పెరుగు వేసికొని సుఖంగా 
భోంచేయండి. అన్నీ సర్జుకొంటాయి, అంటారు. మరలా అంతా ఘొల్లున నవ్వుతారు. 
అజీర్ణపు రోగి కూడా నోరూరి అలానే బాగా భోజనం చేయాలనే 
ఉత్సాహంతో బయలు దేరుతాడు. ఏవో సంసారపు చీకాకులు గల గృహస్థు 
త్వరగా యింటికి వెళ్ళి భార్యను మంచి చేసుకొని ప్రేమతో లాలించా 
లనుకొంటాడు. తండ్రితో తగాదాపడ్డ కొడుకు యింటికి వెళ్ళగానే ఏం నాన్నా! 
అంటూ తండ్రితో కలిసి పోవాలనుకుంటాడు. అక్రమంగా (పక్కవారిని 
హెంసించాలనే పెద్దమనిషి మారి స్నేహాన్ని సంపాదిద్దా మనుకొంటాడు. 
ఇలా అనుకొంటూ మెట్లు దిగిపోతారు వారు. 
వారు సెలవిచ్చేదంతా వినటమే కాని, యథాతథంగా రికార్డు చేయడం 
జరగలేదు. తన్మయులమై వింటూవుంటే ఆ విషయాలను కాగితం పై బరబరా 
రాయడం కూడా అపచారమే అనిపించింది. అలా సమంగా ఎవరూ 
వ్రాయలేదు. అడపాదడపా కొన్ని విషయాలు పొడి పొడి వాక్యాలుగా మాత్రం 
యోగమిత్రులు రికార్డు చేయడం జరిగింది. అలాంటి పొడి పొడి వాక్యాలు 
ఆధారంగా మేము యీ ఉపన్యాసాలను సెద్దపరిచాం. అందువల్ల పాఠకులు- 
ఇవి శ్రీ శాస్త్రిగారి రచించిన వాక్యాలు కావని గుర్తుంచు కోవాలి. విషయాలు 
వారు చెప్పినవే. రచన యోగమిత్రులది. ఇందలి దొసగులు వారికంటవు. 
--కొత్త రామకోటయ్య. 


16 


సి.వి.వి. నమస్కారము 
శ్రీ నిరంతరానంద నిశ్రేయ DG 
సాధకము 'సర్వకిల్చిష బాధకము స 
మగ విజ్ఞానదము మహామహిమ ఘనము 


శరణమగు మాకు Dodd చరణయుగము. 


ఆకుచిల్కలు టెక్కలల్లారి యాడుచో 
బువ్వుల్‌ గుభాళించి నవ్వుచోట 
పక్షులతో వృక్షపటలి వెల్విరియుచో 
జంపతుల్‌ వాహ్యాలి DOS 
జలజల సెలయేళ్ళు జాల్వారి దొరలుచో 
నదులు సం[దములతో గదియుచోట 
ఏకాగ్రవృత్తి యోగీశ్వరుల్‌ వెలయుచో 
8 శృంగములు మిన్నందుచోట 


పుడమికి గుడారుగా మిన్ను పొలుచు చోట 
నాకసము భూమి యంటిసలాడుచోట 

నీ మహత్వంబు దిలకించి నామనస్సు 
చొచ్చు లోలోని కెచ్చటో చొక్కు దక్కు. 


వే, ప్రభాకరశాస్తి 


17 


LITRDRTTITTTISTTISITLILLSTITRERRILITITRTI TTT 


| 


శ్రీ ప్రభాకర DS మండలి ప్రమిరణలు 


ఇంగ్లీషులో 
1. మాస్టరు సి.వి.వి. గారి 22 డైరీలు - రూ.250.00 
(ఒకే వాల్యూంలో) (పేజీలు 490) 

2. సి.వి.వి. నోట్సు వాల్యూం 1 షర 50.00 
వాల్యూం 2 = 2౫ రూ: 50.00 
వాల్యూం 3 - రూ.50.00 
వాల్యూం 4 - రూ.50.00 

3. ప్లానెటరీ లీడింగ్‌ నోట్సు - రూ. 50.00 

4. మహాత్మ లెటర్స్‌ వాల్యూం 1 - రూఖమేథ0:00 
వాల్యూం 2 00. 100.00 
వాల్యూం 3 - రూ. 150.00 

తెలుగులో 
1. (పజ్ఞా (ఏపభాకరము - 63.25.00 
(శ్రీ వే. (పభాకరశాస్తిగారి రచన) 

2. (ప్రభాకర (పవచనాలు - 65°. 25.00 
(సి.వి.వి. యోగ సారము) 

3. భృక్త రహిత తారక రాజయోగము = రూ: 50.00 
((ఏశ్నలు - సమాధానాలు) (శ్రీ ఎ.వి. శ్రీనివాసాచార్యులు గారి రచన) 

4. భృక్త రహిత తారక రాజయోగము - 6.10.00 


(బుక్‌లెట్‌ (తెలుగు, తమిళం, కన్నడ, హింది, ఇంగ్లీషు)) 


18 


1 
1. శ్రీ శాస్తగారితో ఓరోజు 


(త్రికరణ శుద్దిగా భవదధీనుడనై యితర (ప్రవృత్తి వీ 

డికొని DOS లాభమొకటే గమనించుచు నుందు, నింక మా 
యికము ధనాధికమ్ము గణియింపను, సత్య దయోపకార సా 
ర్థకమగు నాత్మచింతన పథంబును Sy చరింప నీశ్వరా! 


గురువరణారవిందములకున్‌ (Wea) తదీయ “sya 
భరపరిసంస్పృతంబులగు భావములన్‌ వెలయించి తత్వవి 

స్ఫురణము లోకమందు బరిపూర్ణము కాగల దన్న వేడ్క పొం 

BA జెప్పెదన్‌ నిజము పెంచి సమంచితమైన KÉIS. 

రుగూరు నుండి శ్రీ శాస్త్రిగారి దర్శనార్థం వచ్చే వారిలో కొందరు | 
రణంగా వారి యింట్లోనే బస చేస్తూంటారు. | 


ఉదయం ఆరు గంటలయింది. నేను అప్పుడే నిద్ర నుండి లేచాను. 
స్ప అప్పటికీశాస్తిగారు లేచి మంచం మీద కూర్చున్నారు. “ఏం నాయనా! 
క్కినవాళ్ళు యింకా లేవసేలేదు-లేపకు. కొంతసేపుంటే వాళ్ళే లేస్తారు” 
ని పలకరించారు. వారి మాటలు విని తక్కిన వారంతా లేచారు. 


బాగా పాద్దెక్కినట్లుగా ఉంది. రాత్రి సరిగా నిద్ర పట్టలేదయ్యా, ఎవరో 
లు కుట్టిందని వచ్చారు. వాళ్ళకు బ్రీటుమెంటు చేశాక, మంచం మీద వాలితే- 
వో ఆలోవనలు, ముందర మనలైను ఎలా వర్కౌటవుతుందో అంటూ. 


ఏమయ్యా! రాత్రి మీకు నిద్ర బాగా పట్టినట్టుంది- ఉండండి. ఇప్పుడీ 
ముఖం కడుక్కొని వస్తా' అని లేచి వెళ్ళారు. మేమంతా మేడ దిగివచ్చి SOM) 
seo తీర్చుకొని, కాఫీ వగైరాలు సేవించి వచ్చాము. అప్పటికి వారు 'ఎడక 
ర్చీలో వాలి పేపరు చదువుతున్నారు. ఇంతలోకి అమ్మగారు కో 


| 


19 


21,22 


2 
పట్టుకొచ్చారు. “ఏమే! ఒట్టి కాఫీ త్రాగితే మంచిదంటావా?? “ఎవరన్నా! 
పోనీ ఇడ్లీలు కూడా తినండి.” అంటూ అవి కూడా తీసుకొచ్చి యిచ్చా 


రుచిగా, పట్టుకుచ్చులా తయారుచేస్తారు. మనవాళ్ళకు ఇటువం 
DOSY). OO అన్నం, ఆవకాయ తప్పితే యింకేం చేతవుతుంది... అని. 

నా వేపు చూసి-ఇవాళ ఎన్ని ఇడ్లీలు తిన్నావయ్యా? అన్నారు. 

నేను సమాధానం చెప్పా. అంతేనా! ఇంకా ఒకటికి రెండు తగిలిస్తూ ఉండు- 

ఎమండీ సార్‌! బొత్తిగా చల్లారి పోయిందే s- కాస్త వెచ్చబె 
యిప్పిస్తారూ? అని, నాతో “ఏమయ్యా! భార్యను యేమండీ అని De 
మగాళ్ళని సార్‌- అంటారు గదా ఆడవాళ్ళని సార్‌ అనాలా, సారిణి అనాలా 
అన్నారు ఛలోక్తిగా, ఇంతలో కాఫీ వచ్చింది. త్రాగుతూ అబ్బే- చక్కె 
తక్కువయిందే కాస్త...” లోపల నుండి అమ్మగారు చక్కెర తెచ్చారు. 


“ఏం కోపంగా ఉన్నారు. ఇన్ని సార్లు తిరగాల్సి వచ్చింద 
చూచావటయ్యా!' అన్నారు. 


అమ్మగారు నవ్వుతూ- మళ్ళీ ఇంకా పాలు కావాలనీ లేకపోతే డికాష 
తక్కువయిందనీ చెప్పండి. ఇప్పుడే పట్టుకొస్తా. 

“ఎక్సూజ్‌మీ సార్‌- ఏమీ అక్కరలేదు. కాఫీ చాలా ఫస్టుగా ఉంది” అన్నారు. 

కాఫీ తీసుకొని రెండు నిమిషాలు పేపరు చూస్తూ- “అరే, నిన్న రా 
ట్రీట్‌మెంటుకు(తేలుకుట్టి) వచ్చిన వాళ్ళ అమ్మాయికి ఎలావుంది 
తెలియలేదయ్యా?' అంటే “సరే నేను చూసివస్తానండీ- అంటూ మా 
ఒకరు లేచి వెడుతూంటే “ఎందుకులే వీకా శ్రమ, వాళ్ళే వస్తారులే!, “అ 
ఎందుకండీ వెళ్ళొస్తా, “సరే త్వరగా రావయ్యా! మీరు లేకపోతే నాకేం తోచదు 
అందులో ప్రాక్టీసుకు టయిము అవుతూంది” అన్నారు. 


20 


3 
TAB 7 గంటలు అయింది. ఒక్కొక్కరే ప్రార్థనకు వచ్చే మిత్రులు 


గారు. వారిని వేరువేరుగా క్షేమాలడిగారు. ఇంతలో చిన్న పిల్లవాడు 
లోపల అల్లరి చేస్తున్నాడు. అది విని ఏమిటే ఆ గోల ప్రేయరు చేసికొందా 
కుంటే ఒకటే గోల. వాణ్ణి ఇలా తీసుకురా!” అంతలోకి నేను రెక్క పుచ్చుకొని 
we లాక్కొచ్చాను. 

ఏమిటిరా నీఅల్లరి? నిజం చెప్పు, కొట్టను నేతిగిన్నె ఒలకపోశావా? 
బేకపోతే- ఏంపడేశావు? 


“నన్ను తమ్ముడు కొడుతూంటే -వాడిచేతిలో కర్ర లాక్కున్నానండి. 
అంతే- నేనేం చేయలేదు” -అన్నాడు. 


'సరే-మంచివాడవురా! నిజం చెప్పావు కనక నిన్నేం చేయను. తాతగారికి 
నమస్కారం చేసుకో. 


అందరం (abt చేసుకొన్నాము. నేనూ, ఆనందు DAV సుకు వెళ్ళి 
ఉత్తరాలు పట్టుకొచ్చాము. లోపలకు వెళ్ళి కళ్ళద్దాలు కోసం రెండు 
నిమిషాలు శ్రమపడి తీసుకొచ్చి వారికిచ్చాను. ఈలోగా వారు అడ్రసుల 
నీద దస్తూరీని బట్టి కొన్ని ఎక్కడనుంచి వచ్చినవి చెప్తూ- ఏమోయ్‌ జాగ్రత్తగా 
గమనిస్తే మనకెన్నో సంగతులు తెలుస్తాయి. ఆ వ్రాసినవాని కారెక్టర్‌ 
(నాసేటప్పుడు అతని మానసికమ్టైన HE చక్కగా గుర్తించవచ్చు. మనిషిలో 
దుడుకుతనం, సరసత్వం కూడా దస్తూరీనిబట్టి మనం కనిపెట్టవచ్చు 
అన్నారు. ఆ ఉత్తరాలు చూస్తూ పాపం! ఈయన అపుడే రెండు ఉత్తరాలు 
రాసాడు. వాటికి సమాధానం రాయలేదు. వాళ్ళబ్బాయి శరీరంలో 
బాగాలేదట! సరే- ఆ కుజ్జవానికి జ్వరం తగ్గాలని నమస్కారం చేద్దాం. అంటూ 
వచ్చిన జాబుల సంగతులను గూడా వివరించారు. ఇంతలోకి టయిము 
8, 8% అయింది. స్నానానికి లేవబోతూండగా- 


21 


ఆఫీసు నుండి ప్యూను వచ్చి a సంకీర్తనల తాలూక 
(పూఫులు పట్టుకొచ్చానని అన్నాడు. “ఏవయ్యా?), వాడు బిత్తరపోతూ 
సంగీత (పూఫులు తీసుకొచ్చానండీ, త్వరలో దిద్దియిస్తే... "సరేలే 
నావైపుకు తిరిగి “ఏవిటయ్యా! ఈ బాదర బందీ అంతా, ఈ (ప్రూఫులు 
ఊరికే ముడ్డిమీద తన్నుతున్నాయి. ఆఫీసుపని అంతకన్నా అడ్డంగా వుం 
మనకు కావలసింది యిదేనా? మనం కోరతగింది ఎక్కడో ఉంది. ఛఛా.. 
ఈ వెధవ ఉద్యోగం మానేస్తాను” అన్నారు. 


వచ్చిన జవాను తెల్లబోయి బిక్కముఖం వేసి “స్వామీ నాకేం తెలియదండీ 
ఆ మేనేజరు గారిమ్మన్నారు. లేకపోతే రేపు తీసుకొస్తాలెండి? -అన్నాడు. 


“అబ్బెబ్బె! నిన్ను కాదు. నువ్వు చాలా మంచివాడవు. నిన్నేమీ అనలేదు. 
మా గొడవ వేరు. నీవు టిఫిన్‌ చేసిరా. నేను ఇంతలో దిద్ది యిస్తాను. నీ 
ఆరోగ్యం బాగుందా? నీవు అంతా చూస్తున్నావు కదా! ఖాళీ ఎక్కడుంది” 
అంటూ, నాతో- “ఏమోయ్‌ ఆనక వచ్చింతర్వాత దీని సంగతి జ్ఞాపక 
చేయండి. కూర్చోండి. నేనిప్పుడే స్నానం చేసి వస్తా? అంటూ లేచారు. 


లేచి “అరెరె! మరచా- కర్నూలు నుండి [టీటుమెంటుకని ఉదయం వచ్చిన 
వారేరి? ఆయన ఏమయినా అరేంజిమెంట్సు చేసుకొన్నారో లేదో? 
కనుక్కోవడం మరచాను! ఆయన ఎక్కడున్నారు?” “ఇక్కడే బయట బెంచి 
మీద కూర్చున్నారండీ” అన్నాము. వారిని లోనికి పెలచాము. 


ఏమండీ! క్షమించండి! ఇందాక నుండి మీ సంగతి కనుక్కోలేదు ఏదో 
గొడవల్లో పడి. ఈ ఊళ్ళో మీకెవరైనా బంధువులున్నారా? బసయెక్కడ? 
తిండి తిప్పలేలాగ?” అన్నారు. ఆయన “ఇక్కడ నేనెవరినీ ఎరగను -జట్టే 
¢ Y 2) 


డబ్బు గలవాణ్ణికాను. మీ DOD యీబాధ భరించలేక, ఏదో 28 
రూపాయలుంటే రైలెక్కి వచ్చాను”? అన్నాడు. 


22 


5 
లేచిసవారు కూర్చొని సరీ యీపూటకు మా యింట్లో భోజనం 


, అంతదూరం నుండి వచ్చారు. పాపం! మీకు సదుపాయాలు 
కుదురుతాయో?”, అపుడు నా (పక్కనే నిలిచి ఉన్న రావుగారు- 
౦డి ఆయనగారు మాయింట్లోనీ భోజనం చేస్తారులెండి. వారికి 
సన సౌకర్యాలు నేనే చూస్తాను.” అన్నారు. శాస్త్రిగారు చాలగా 
Baod “అరే చూడండయ్యా! ఈశ్వరశక్తి ఏలాగున పనివేస్తుందో- 
అణాకాని మనుషులం మనవల్ల యేమవుతుంది?” అంటూ... రావుగారి 
ఫు తిరిగి “మీరు చేసినపని చాలా బాగుంది. మీరు ఇతరుల క్షేమం 
రుతున్నారు. కాన మీకూ క్షేమం కలుగుతుంది. wer సంతోషం 
నాయనా!” అంటూ, ఆయన వీపు చేత్తో తట్టి గడియారం వైపు చూచారు. 
“అబ్బ! చాలా టయిం అయిందే. మీరు కొద్దిసేపు కూర్చోండి. క్విగ్గా ఫైవ్‌ 
మినిట్సులో స్నానం చేసివస్తా' అంటూ లోనికి వెళ్ళి స్నానం చేసి వచ్చారు. 
సస్తూనే “అయ్యో! పాపం ఆ పిల్లకు ఎలావుందో? ఇప్పటికే చాలా ఆలస్యం 
వేశా. ఇప్పుడే వెళ్ళి చూచివద్దాం? అంటూ బయట మెట్లవరకు వచ్చారు. 
అక్కడ ఆగి- అరే సీ.సా. చేతికర్ర పట్టుకురారా అన్నారు. అబ్బే! అదేం కర్రరా. 
నీ ముఖంలాగుంది. బాగాలేదు. ముక్త్యాల నుండి వచ్చిన కర పట్టుకురారా!” 
తరువాత ఆ అమ్మాయిని చూచి వచ్చాం. చాలా కులాసాగా, ఆరోగ్యంగా 
ఉంది. తిరిగి యింటికి వచ్చేటప్పటికి 11గం॥ అయింది. ఇంతలోకి ఓ 
కవీశ్వరుడు వాకిట్లో బెంచీ మీద కూర్చున్నాడు. శాస్త్రిగారిని చూడగానే లేచి 
భక్తితో నమస్కరించాడు. “ఎవరునాయనా మీరు? మిమ్మల్ని చూచినట్టు 
గుర్తులేదు. చూచినా మరచానేమో? క్షమించండి. ఏదో పెద్దవాణ్ణి”- అన్నారు. 
అయన తనపేరు చెప్పి- “కృష్ణావతారం” అనే కావ్యం రాశాను. అది తమకు 
వినిపించి- తమ అభిప్రాయం (ప్రకారం సరిదిద్దు కొందామని వచ్చాను. 
సీను తమర్ని యిదివరలో చూడకపోయినా-తమ రచనల ద్వారా... 


23 


6 
“సంతోషం నాయనా! మీ పుస్తకాన్ని కాస్త సావకాశంగా చూసి నా 


వీలయినప్పుడు అభిప్రాయం వ్రాసి పంపిస్తా ప్రస్తుతం నాకు ఆఫీ 
గొడవల్లో తీరికలేదు? అని వారు వ్రాసిన పుస్తకం తీసికొని వారి 
పంపివేసారు. ఆ పుస్తకము పరికించి, ఒట్టి కల్లబొల్లి కబుర్లు. రాసేవన్నీ పచ్చి 
అబద్దాలే కదా! రాస్తే నూటికి నూరుపాళ్ళు సత్యమయమయిందిగా, పవి 
మయిందిగా ఉండాలి. 
పరుసపువాత, SED DTÉ, కసత్యపు [ares Sods నా 
కరమునకుం |బ్రసర్పణము SOS యుండుత 'సత్యమైనదే 
సరసము PSB రచన సల్పెద గాక యటే ఘుటింపగా 
గురుచరణారవిందములకున్‌ [బణమిల్లితి బాసవేసెతిన్‌. 


ఇటువంటిది ఎందుకు? అందులోకి కృష్ణావతారమట!- అంటూ ఒరే 
పుస్తకం అంటే జ్ఞాపకం వచ్చింది. ఒరే సీ.సా. ఆ సైకిలేసుకొని AS 
కొట్టకపోతే యీ [PO దిద్దరాదటరా? ఒడలు వంచి పని చేయరా-పే1 
మంచి రచన అలవడుతుంది. అలా గాలికి తిరిగితే గాలికే పోతారు.” అని 
“ఏరా కోపం వచ్చిందా? నీ మంచికే.” 
Sade ఏం మాట్లాడకుండా ఆకర్థాంతంగా నవ్వుతూ పెన్సిలు, (పూఫు 
తీసికొని కూర్చున్నారు. 
కూర్చోండి. మనలో ఈ చీకాకులు అన్నీ సర్దుకొని చల్లగా తియ్యగా 
'మాస్టరుతత్వం "పనిచేయాలని కోరుకొని నమస్కారం చేయండి? అన్నారు 
రెండు నిముషాలలో ఎండలో తిరిగిన బడలిక అంతా మాలో సర్దు 
పోయింది. “గోయిందా! va అప్పుడే న్నిదపోతున్నాడా? స 
ఇపుడుత్సాహంగా ఉంది. సాహిత్యానికి సంబంధించిన పనులెన్నో ఉన్నా! 
ఇపుడు చేద్దామటరా!” అన్నారు. మీ యిష్టం అని లేచి నేను పుస్తకాల బీరు 


24 


7 
వెళ్ళా. అంతలో అమ్మగారు భోజనానికి లెమ్మన్నారు. 
సకాల సంగతి ఆనక చూద్దాంలే- అని “సరే! వస్తున్నాను” అంటూ- 
లు నుండి వచ్చిన వారితో “బాబు! మీరు మడి కట్టుకోండి. నాకంత 
సు లేదు. నేను జాతి వివక్షతలు పాటించను. మీరు లోపలే మడిగా 
చీయండి. నేను వీళ్ళతో భోంచేస్తాను. ఏమే ఆయనకు మడిగా లోపల 
చు అంటూ- వారితో “ఏమండీ! మీదేశం పరిస్టితులెట్లున్నాయి? క్రొత్త 
కాయకూరలు మీ ప్రాంతంలో ఏమయినా దొరుకుతాయా? వింత 
0% వస్తువులూ, మంచి అందమయిన రాతి వి[గహాలూ దొరుకుతాయా? 
ర్వపు తాటాకు పుస్తకాలేమయినా దొరుకుతాయా? అవి పనికిరాక 
ధారణంగా యేచూరులోనో పడేసి ఉంటారు. ఉంటే మీరింటికి వెళ్ళగానే 
(గత్తగా పెట్టి పంపుతారా? (ఇంతలోకి భోజనానికి రమ్మని పలుపు) ఇంకా 
మిటండి విశేషాలు. మీ ప్రాంతంలో రాతిమీదా, రాగి రేకులమీదా చెక్కిన 
'సనాలేమయినా దొరుకుతాయా?” అంటూంటే ఆయనగారు ఏవో వాటికి 
మాధానాలు చెబుతున్నారు. 
“ఏమండీ! వడ్డన అయిందా? చల్లారి పోతోంది కూడాను” సరే లేపండి లేపండి బాబూ!" 
భోజనానంతరం కాసేపు విశ్రాంతి. 


ము ఊళ్ళో షిక్రార్లుకొట్టి సాయంకాలం 4గం॥కు వచ్చాము. శాస్త్రిగారు 
బెంచీ మీద కూర్చున్నారు. మమ్ముల్ని చూడగానే... “మీ మచ్చమాయ, 
డీకి వెళ్ళారు? మీ కోసం ఎంతసేపట్నుండి కాచు క్కూర్చున్నాను. ఆ 

ద్దుడు ఏడీ సీసా? మీరెవరూ లేకపోవడం మూలాన నేనే ప్రూఫు 
స్సుకు పంపించాను. ఇంకా చాలా పఫనులున్నాయయ్యా! దేనికని 
088? మీరు కొంచెం వళ్ళు వంచి ఆ వుత్తరాలు, పుస్తకాల పనులు 
l అన్నారు. కోదండరామయ్య ఉత్తరాలు వ్రాస్తున్నాడు. అష 38 


25 


8 
రగం॥ అయింది. ఉత్తరాలూ అవీ తర్వాతా రాయవచ్చు ఇలా కూర్చోం 


ఈ లైను గురించి భక్తి విశ్వాసాలు, నమ్మకం నెలకొని ఉందిటా?- ఏ 
నిజం చెప్పండి. వీళ్ళంతా ఏవేవో బాధలతో మనయింటికి రావడం ఏమి 
వారి బాధలు నిమిషాలలో త్రగటమేమిటి? ఇదంతామాప్టరుగారి అనుగ్రహ 
ఏమయినా నాలో ఉచ్భాాస,నిశ్వాసాలుంటే అది అంతా మాస్టరుదే. ఏమంటారు? 


ఏరా? 'సచ్చిదానందం! నిన్న (టీటుమెంటుకు వచ్చాడే మీ స్నేహతు 
ఆయన ఏలాగున్నాడు?” “వాడికేమండి. అంతా తగ్గి పెళ్ళికొడుకు 
ఉన్నాడు. కొండపైకి నడిచే వెడతానంటున్నాడండీ!” 


“శుభం! ఏదో మన (పభ ఇలా వెలుగుతూంది! మనమంటే ఏమిటి 
నీవూ, నేనూనా? సచ్చిదానందం.” కాదండి సార్‌, అదంతా మాస్టరుగారి (ప 


“ఆ... యముడివిరా నీవు. ఫరవాలేదు. ఏదో దారిలోకి వస్తున్నా 
మీరంతా ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఈ నిర్వాకమంతా మన 
కాదు. మాస్టరుది. శరీరంలో ఏదో యాక్షన్‌ జరుగుతూంది యీ మాట 
అంటూంటే” చూడండి ఏం జరుగుతుందో! అంటూండగానే సాయంకాల 
గ్రయరుకు వచ్చే మిత్రులలో కొంతమంది వచ్చారు. “లోపలకు పోదా 
పదండి” అంటూ ప్రేయరు హాలులో కూర్చున్నాము “ఏమండీ! ఇవాళ పేప 
విశేషాలేమిటి?” అంటూ కొంత సేపు వార్తల గూర్చి చర్చ జరిగింది. 

అంతలో 6 గంటలయింది. 


“పేయరుకు రావలసిన వారందరూ వచ్చారా? లేదా? అని విచారిం 
అందరూ సర్దుకొని సుఖంగా కూర్చోండి. ఓరేయ్‌! ఆ వెలుతురు కష్టం 
DOD. కాస్త ఓరవాకిలిగా తలుపు వేయరా. Ge ఇంకొంచెం. అహం. వ 
చీకటిగా వుందిరా! ఆ అది. రైట్‌- ఇపుడు సరి. 


26 


9 

పెద్దవాడూ! ఓరేయ్‌. గోలచేయక ఇలావచ్చి నమస్కారము చేసుక్‌” అని 
సమణ్ని దగ్గరకు DOT. “సచ్చిదానందం కాసిని వేడి మంచినీళ్లు 
తెచ్చిపెట్టరా” అదిగో అక్కడే పెట్టాం? అని అమ్మగారన్నారు. గ్లాసు తీసుకొని 
రీ హాట్‌గా ఉన్నాయి. ఒక్కక్క... టయిము అయినట్టుంది, నమస్కారం చేసికొందాం'. 

తరువాత వారి వారి అనుభూతుల గూర్చి శాస్త్రిగారడగడం-వారు 
Dačo- దాని మీద శాస్త్రిగారు కొంత విపులంగా చెప్పడం జరిగింది. 
సుమారు 8 Koli అయింది. వచ్చిన వారంతా వెళ్ళారు. మేం మాత్రం ఉన్నాం. 
శాస్త్రిగారు లేచి “బయట చల్లగా, హాయిగా ఉంది. అలా వెన్నెల్లో బయట 
కూర్చుందాం?” అన్నారు. అందరం బయటకు వెళ్ళినాము. బల్ల మీద 
శాస్త్రిగారు కూర్చున్నారు. మేమంతా క్రింద కూర్చున్నాము. కొంతసేపు 
కూర్చున్న తర్వాత 'కాస్తల్లా గుడి చుట్టూ తిరిగొద్దాం?, “సరి నంటూ 
అందరం బయలుదేరాం. ఫీసా గారి ఇంటి ముందు రెండు నిమిషాలు 
నించున్నాం. “ఏమమ్మా! దేవుడున్నాడా?” అన్నారు శాస్త్రిగారు. ఆవిడ, “లేరు 
నాన్నగారు” అని చెప్పెంది. “రాగానే టియుడికోసం ప్రేయసి వచ్చి వెళ్ళిందని 
చెప్పమ్మా”, అని చెప్ప బయలు దేరినారు. “పాపం! వాడి మచ్చ 
సూస్తూందిరా. పగలు ఆఫీసు, సాయంకాలం గుడి, సరే మనం అలా 
తిరగి పడదామా?” “అలాగే అని- తిరిగి అందరం యింటికి వచ్చాం. యింటి 
వాకిట్లో 14 యేళ్ళ కుజ్జివాడొకడు కూర్చొని ఏడుస్తున్నాడు. ప్రక్కనిద్దరు 
వాణ్ణి అనునయిస్తున్నారు. మేం దగ్గరకు వెళ్ళిన తర్వాత శాస్త్రిగారు 
'ఎపరుబాబూ! మీకేం కావాలి?” అన్నారు. Bev కుట్టింది స్వామీ! కుర్రవాడు 
ఏడుస్తున్నాడు.” అన్నాడొకాయన. “ఏరా తేలు నిన్ను కుట్టిందా? నీవే దాన్ని 
ట్టావురా! ఏది, లేచి నుంచో.” అన్నారు. లేవలేడండీ స్వామీ! కూలబడి 
న్నాడు. అన్నాడు పక్కనాయన. “నువ్వు వూరుకోవయ్యా... వాడే 
. ఏంరా-లే. ఏమిటట్లా మూలుగుతార్‌. dor లేదు. has లేదు. 


27 


8 
5గం॥ అయింది. ఉత్తరాలూ అవీ తర్వాత రాయవచ్చు ఇలా కూర్చోం 


ఈ లైను గురించి భక్తి విశ్వాసాలు, నమ్మకం నెలకొని ఉందిట్రా?- ఏమె 
నిజం చెప్పండి. వీళ్ళంతా ఏవేవో బాధలతో మనయింటికి రావడం ఏమి 
వారి బాధలు నిమిషాలలో తగ్గటమేమిటి? ఇదంతామాష్టరుగారి అనుగ్రష 
ఏమయినానాలో ఉచ్ళా్వస,నిశ్వాసాలుంటే అది అంతా మాస్టరుదే. ఏమంటారు 


ఏరా? సచ్చిదానందం! నిన్న బ్రీటుమెంటుకు వచ్చాడే do స్నేహితు( 
ఆయన ఏలాగున్నాడు?” “వాడికేమండి. అంతా తగ్గి పెళ్ళికొడు 
ఉన్నాడు. కొండపైకి నడిచే వెడతానంటున్నాడండీ!” 


“శుభం! ఏదో మన (పభ ఇలా వెలుగుతూంది! మనమంటే ఏమిటిరా 
నీవూ, నేనూనా? సచ్చిదానందం. కాదండి సార్‌. అదంతా మాస్టరుగారి [ప్ర 


“ఆ... యముడివిరా నీవు. ఫరవాలేదు. ఏదో దారిలోకి వస్తున్నా 
మీరంతా ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఈ నిర్వాకమంతా మన 
కాదు. మాస్టరుది. శరీరంలో ఏదో యాక్షన్‌ జరుగుతూంది యీ మాట 
అంటూంటే చూడండి ఏం జరుగుతుందో! అంటూండగానే సాయంకాల 
(dodo వచ్చే మిత్రులలో కొంతమంది వచ్చారు. “లోపలకు పో 
“పదండి?” అంటూ ప్రేయరు హాలులో కూర్చున్నాము “ఏమండీ! ఇవాళ పేప 
విశేషాలేమిటి?” అంటూ కొంత సేపు వార్తల గూర్చి చర్చ జరిగింది. 

అంతలో 6 గంటలయింది. 


“పేయరుకు రావలసిన వారందరూ వచ్చారా? లేదా అని విచారి 
అందరూ సర్దుకొని సుఖంగా కూర్చోండి. ఓరేయ్‌! ఆ వెలుతురు కష్టం 
Dod. కాస్త ఓరవాకిలిగా తలుపు వేయరా. ఊ ఇంకొంచెం. అహం. వే 
చీకటిగా వుందిరా! ఆ అది. రైట్‌- ఇపుడు సరి. 


28 


9 

శూ! ఓరేయ్‌. గోలపేయక ఇలావచ్చి నమస్కారము వేసుకో అని 
దగ్గరకు DOTO. “సచ్చిదానందం కాసిని వేడి మంచినీళ్లు 
wor అదిగో అక్కడే పెట్టాం? అని అమ్మగారన్నారు. గ్లాసు తీసుకొని 
హాట్‌గా ఉన్నాయి. ఒక్కమక్క... టయిము అయినట్టుంది, నమస్కారం వేసికొందాం'. 
తరువాత వారి వారి అనుభూతుల గూర్చి శాస్త్రిగారడగడం-వారు 
డం- దాని మీద శాస్త్రిగారు కొంత విపులంగా చెప్పడం జరిగింది. 
'సూరు 8 గం॥ అయింది. వచ్చిన వారంతా వెళ్ళారు. మేం మాత్రం ఉన్నాం. 
స్తిగారు లేచి “బయట చల్లగా, హాయిగా ఉంది. అలా వెన్నెల్లో బయట 
ర్చుందాం?” అన్నారు. అందరం బయటకు వెళ్ళినాము. బల్ల మీద 
'శాస్తిగారు కూర్చున్నారు. మేమంతా క్రింద కూర్చున్నాము. కొంతసేపు 
కూర్చున్న తర్వాత 'కాస్తల్లా గుడి చుట్టూ తిరిగొద్దాం', “సర” నంటూ 
అందరం బయలుదేరాం. ae గారి ఇంటి ముందు రెండు నిమిషాలు 
నించున్నాం. “ఏమమ్మా! దేవుడున్నాడా?” అన్నారు శాస్త్రిగారు. ఆవిడ, “లేరు 
నాన్నగారు” అని చెప్పింది. “రాగానే ప్రియుడికోసం ప్రేయసి వచ్చి వెళ్ళిందని 
చెప్పమ్మా, అని చెప్ప బయలు దేరినారు. “పాపం! వాడి పుచ్చ 
సూస్తూందిరా. పగలు ఆఫీసు, సాయంకాలం గుడి, సరే మనం అలా 
తిరగి వెడదామా?” అలాగే” అని- తిరిగి అందరం యింటికి వచ్చాం. యింటి 
వాకిట్లో 14 యేళ్ళ కుట్జివాడొకడు కూర్చొని ఏడుస్తున్నాడు. (పక్కనిద్దరు 
వాణ్ణి అనునయిస్తున్నారు. మేం దగ్గరకు వెళ్ళిన తర్వాతే శాస్త్రిగారు 
'ఎవరుబాబూ! మీకేం కావాలి?” అన్నారు. Ben కుట్టింది స్వామీ! కుర్రవాడు 
ఏడుస్తున్నాడు.” అన్నాడొకాయన. “ఏరా తేలు నిన్ను కుట్టిందా? నీవే దాన్ని 
పుట్టావురా! ఏది, లేచి నుంచో.” అన్నారు. లేవలేడండీ స్వామీ! కూలబడి 
తున్నాడు. అన్నాడు పక్కనాయన. “నువ్వు వూరుకోవయ్యా... వాడే 
. ఏంరా-లే. ఏమిటట్లా మూలుగుతార్‌. తేలూ లేదు. గీలూ లేదు. 


29 


: 
i 
| 
i 


11 
డా ఇవ్వనా?” నవ్వుతూ “మీఇష్టం” అన్నాడు. ఇంతలోకి అమ్మగారు 
ంచేసి, కాసిన్ని పాలు త్రాగుతారా! అన్నారు. “వీదయి. అందరం వారి 
odo ఆనుకుని కూర్చున్నాము. ఏదో (ప్రసంగంలో తంజావూరు 
వ్రులు-కవిత్వం అన్న ప్రసంగంలో వారు చేపుకూర వారిని గూర్చి చెబుతూ 
రీ పద్యాల్లో ఉండే (ప్రతి పద్య చమత్కృతీని వర్ణిస్తూ- 
__ పోకమాకుల మహమ, కప్పురపుటనంటి 
| eco bo సౌభాగ్య, మందె గలదు 
_ బల మౌక్తిక సౌధ సంపదల మామ 
వీటి రహ మెచ్చవలయుబో వేయునోళ్ళ. i 


అబ్బ! దీపం కష్టంగా ఉందయ్యా! “ఆర్పేయనాండి! - “ఎవడురా అది? 
లలో సభ్యత BIS SAT! దీపం ఆర్బనా అంటారా! ఉంచనా అని 
గాలి గాని, తోసి పడుకోండి. 
దివ్యద్దివ్య భవత్కృపా గరిమచే దేదీప్యమానంబుగా 
నవ్యంబై నటువంటి దివ్యపథమున్‌ నానాట యోగీశ సం 
సవ్యం బైనది తారకంబనంబడున్‌ సద్యోగమార్గంబు మ 


og వ్యాధుల్‌ జెనకంగనీక నిలుపున్‌ ISG సంధాయియై. 
డిత్యాభినిపేశముం గవన తాత్పర్యంబు DIA 
ండారంభమునుం గ్రమ।క్రమముగా AAMT WO సీ 
విశ్వవిభూ! 'సుఖంపడెద నీ తంటాలు నాకేల నీ 
'న్నిల్చెద HESS బృహదవిద్యాదోష పాషాణముల్‌. 


30 


: 10 
పోయిందే నొప్పి అన్నారు. వాడింకా సరిగా నుంచోలేదు. అదేవిటి ఆ. 


పేషం...సరిగా నించుంటావా... లేకపోతే కరతో ఓటి అంటించమంటావా? 
అంటూ వానిని దేవునికి నమస్కారం చేసుకో. తగ్గుతుంది.” అని రెండు 
నిమిషాలు ట్రీట్‌ వేసి దగ్గరకు వెళ్ళారు. వాడు సరిగా నుంచున్నాడు. భుజంపై 
తడుతూ “నీ పేరేమిటిరా? ఎన్నేళ్ళు...” అన్నారు. ఏదో సమాధానం చెప్పాడు. 
“అయితే పెళ్ళయిందా?”' కాలేదని తలతిప్పాడం. అయితే 
పెల్లలెంతమందిరా? అన్నారు ఛలోక్తిగా, మేమందరం గొల్లున నవ్వాం. మాతో 
వాడూ నవ్వాడు. “అదుగో వాడూ నవ్వుతున్నాడే. అంతా దొంగపీషమే. తేలూ 
కుట్టలేదు...ఏమీలేదు. యింటికి పో” అన్నారు. వాడు “కుట్టింది స్వామీ! 
చాలా బాధ పడ్డాను. ఇప్పుడు బాధ ఏమీలేదు” అన్నాడు. అవును పాపం 
శరీరమంతా చమట పోసింది. ఇంటికి వెళ్ళి స్నానం చెయ్యి” అన్నారు. 
ఆపక్కాయన “స్వామీ! మా వాడికి కొంచెం కొంచెం అన్నం పెట్టముంటారా?” 
అన్నాడు. “అబ్బే వల్లకాదు. కాస్త అన్నం పెడితే వాడికేం చాలుతుంది? బాగా 
దిట్టంగా పెట్టండి? అన్నారు. అందరూ నవ్వారు. “సెలవిప్పొంచండి 
బాబయ్యా!” అన్నారు. “మంచిది, ఒరేయ్‌ నీ పెళ్ళికి నన్ను పెలుస్తావట్రా” 
అంటూ వాళ్ళను పంప మేము లోపలకు వెళ్ళాం. వారు బెంచీ మీద 
కూర్చున్నారు. లోపల నుండి అమ్మగారు వచ్చారు. wer నీరసంగా ఉందే. 
అన్నం పెడతావా?- BY వస్తానండీ? అన్నాడు "సచ్చిదానందం. “రాత్రి 
తాపీగా నిద్రపో అన్నారు. అన్నం పెట్టాను రండి” అన్నారు అమ్మగారు, 
భోజనం అయింది. “ఏరా సుందరమూర్తీ! ఆ మంచం కాస్త ఇలా వేయరా! విశ్రాంతి 
తీసుకొంటాను” అన్నారు. 


ఇంతలో ఫీ.సా. అరటిపళ్ళు, పువ్వులు అవి తీసుకొచ్చాడు దేవాలయం 
డస్సుతో. శ్రీవారికిచ్చి మంచం (ప్రక్క ఒరిగాడు. “ఏమేవ్‌- చూచావా 
ఇలారా-సీ.సా. మంచి పళ్ళు, పూలు పట్టుకొచ్చాడు. ఏరా సీ.సా. ఆవిడకు 


31 


12 


2. యోగ మార్గమున BOSS 
'సర్వకర్తయాౌ నీశ్వరేశ్వరుని దివ్య | 
తేజము వరేణ్యమును, వినుతింతు మెపుడు 
ఇదొగదా లోననుండి మాకెపుడు మంచి 
మంచి యుద్భోధముల నొదవించుచుండు. 

గురుపాదులు శ్రీ చెళ్ళపిళ్ళ పేంకటశాస్తిగారి వద్ద శిష్యుణ్ణిగా చేరుట 
మంచి రసపట్టయిన సాహిత్య జీవితం ప్రారంభమయింది. పూగ్వ కవు 
పోకడలను అవగాహన చేసికొనుటలోను, శ్రీ వేంకటశాస్తిగారి రచ 
పద్దతులను వంట 'పట్టించుకొనుటలోను, ఆరంభమయిన సాహిత్యపు 
వ్యాసంగము [క్రమ(కమంగా వృద్ది పొంది, కావ్య రచనకు, అవధాన 
నిర్వహణకు దారితీసింది. తర్వాత మదరాసు వచ్చి ప్రాచ్య లిఖిత పుస్తక 
శాలలో 'పండితునిగా పని చేయుచు ప్రాచీన తాళపత్ర సంస్కృతాంధ్ర 
(గ్రంథముల సేకరించుటలోను, వాటిని పరిష్కరించి ము[దించుటలోను, 
శాసనముల 'పరిశోధించుటలోను, నిమగ్నుడనై నిరంతరం సాహిత్యగోష్టి, 
సాహిత్య విమర్శలలో మునిగి తేలుచుంటిని. చిన్నతనము నుండి యీ 
DPB HL హత్తుకొని పోయిన నన్ను “అది కాదు, నీకు పరమార్థము 
వేరే యున్నది. ఇది సాహిత్య సరస్వతి కాదు. పరబహ్మము” అని దిద్దినదీ 
“భృక్త ర్హహత తారక రాజయోగము”. 

ఈ యోగములో చేరుటకు ముందు నేను అనారోగ్యముతో బాధపడు 
చుంటిని. అట్టిస్టతిలో 1916 జూలై 22వ తేదీన నేను కుంభకోణం వెళ్ళి 
యీ యోగంలో చేరితిని. అప్పటినుండి శరీరారోగ్యం చక్కబడింది. 

దుర్వా ్యధిఖిన్నే శరణం (పపన్నే 
మయి (పసాదాదయి మాస్మభైషీః 


n 


32 


తా హూ మోతి దదా వభీతిం 
స్తం గురుం మస్తకతో నమామి. 

లు కట్టు చీర, లశనంబులు కాయ గసుళ్ళు, కొండలున్‌ 

రడవుల్‌ నివాసములుగా దపియించి SY లెవ్వరిన్‌ 

రుకొనం దలంచి రల చిన్మయతత్త్వము సర్వమానవో 

ఫారము ABSA యవతారము మద్గురుమూర్తి గొల్బెదన్‌. 

టూ ఉన్న నా మనస్సుకూ, శారీరకమైన మార్పు కన్నా, తర్వాత 
మానసికమైన మార్పు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. సాహాత్య 

గం నుండి సంపూర్తిగ మనస్సు విడివడి బహ్మజిజ్ఞాసకు 
ఎఖమయింది. l 

పాండిత్యాభినివేశముం గవన తాత్పర్యంబు DGS 
చుండారంభమునుం గ్రమ।క్రమముగా DAT WG g | 
తండ్రీ! విశ్వవిభూ! సుఖంపడెద నీతంటాలు నాకేల నీ 
యండ న్నిల్చెద వీల్చెదన్‌ బృహదవిద్యాదోష పాషాణముల్‌. | 
కవితా శిల్పము సల్పగాం దొలుత వేడ్కల్‌ రేగె నాకుం, గృతుల్‌ 
'చివురొత్తెన్‌ వెసమోము Bog నింక నాచే జెల్లవీ కల్లబొ 

ల్లి వినోదంబు లిపే జరామరణముల్‌ H&S హతం బార్చి పు 
ువు చెట్టున్‌ సఫలీకరించుకొని యంటుల్‌ గట్టెదన్‌ మాలినై. 


ఎండిలినాడె నన్ను వెజిఏంచెను బంచత, లోకరీతిచే 

"ండొక యౌవ్వనంబు6 BOA నవిగో ననంగా జరామృతుల్‌ 
టఏపులుల్‌ గనంబడె పొకాలితి వ్రాలితి వజపంజరం 
oB% కోణమందు సుఖముంటి నింకన్‌ బులిజంట ROBB. 


శాకుంతలములోని “అనాఘాతం Dao’ అను శ్లోకమునకు 


33 


- 14 
అదివరలో ఎప్పుడు చదివినా శృంగార పరముగానే యర్టమూహి 
వాడను. ఇటీవల గురుతుకొచ్చినప్పుడు దాని యర్థము చాల ary 
మారిపోయింది. దాని WYDA. 


సృష్టిలో మానవుని "పంచే ద్రియములకు ఆ |బ 'హ్మపదార్థ మింతవ 
అందలేదు, (ఘాణేంద్రియము, |బ 'హ్మపదాక్ట మనే పుష్పము 
ఆ(ఘాణించలేదు. త్వగింద్రెియముచే, dio హ్మపదార్థమనే చిగు 
తాకబడలేదు. చవికి అందనిదిగానే ఈ |బ 'హ్మపదార్థమున్నది. ఎం 
[ప్రయత్నము చేసి కూడా మానవుని మేథస స్సు, [OF సూక్ష్మము 
వాడిగా ఈ మాయావరణమును చీల్చుకొని లోనికి (ప్రవేశించినను, అస 
'సత్యమును గుర్తించలేదు. ఇంతవరకు దుర్గభముగా నున్న ఆ బ్రఫ 
"పదార్థమును పొందుట కెవరికి లభ్యమౌతుందో! 


చెట్టుకు విత్తనము వలె, శరీరమునకు కుండలిని యున్నది. వెన్న 
నొక చెట్టుగా గైకొన్నచో పై శరీరమంతయు వృక్షశాఖలును, క్రిం 


శరీరమంతయూ వృక్షము BNK, వృక్షమునకు మూలాధారము 
విత్తువలె శరీరమునకు కుండలినియు నున్నది. 


34 


టు పనుపున ప్రా్యలిఖిత తాళపత్ర గ్రంథ సేకరణ నిమిత్తం 
) విశాఖపట్టణ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడి నుండి ఒక పల్లెటూరికి 
గులుదేరి వెళ్ళాను. రెండుమూడు రోజులలో అక్కడ పని చూచుకొని 
యొక చోటకి వెళ్ళాలని తలచాను. కాని ఒకరోజున రెండు 
బ్రాఫలములు తిని, ఇన్ని మంచినీళ్ళు rn. తర్వాత నుండి ఆకలి 
డం లేదు. విరోచనం అవడంలేదు. అక్కడనాకు 'సర్వవిధాల 
దుపాయాలు సమకూరుస్తున్న స్నేహితునికి జరిగిన సంగతి చెప్పి, “శ్రీ 
స్టరు గారిని ట్రీటుమెంటు చేయమని కోరుతూ జరిగిన సంగతులను 
సరించి వారికి కుంభకోణం జాబు వ్రాసాను. అది మూడు రోజులలో 
అందవచ్చు. దాన్ని చూచిన తర్వాత వారు ట్రీటుమెంటు చేస్తే- నాకిక్కడ 
శరీరంలో అంతా సర్దుకొని యథా([్రకారంగా ఆకలి వేస్తుంది” అని వారితో 
చెప్పాను. కాని ఆ స్నేహితునికి మాత్రం ఇదంతా వేళాకోళంగా కనిపెంచంది. 
“ఏమండీ! మీరు అక్కడికి ఉత్తరం వ్రాయటం ఏమిటి? అది చూచి అక్కడివారు 
(టీటుమెంటుచేస్తే ఇక్కడ మీకు తగ్గడమేమిటి? ఇదంతా మీ DOS, 
లేకపోతే కాస్త విరోచనాలకు మందు తీసుకొంటే, దాంతో శరీరంలోని కుట్ర 
అంతాపోయి సుఖంగా ఉంటారు కదా?” అన్నాడు. 

కానీ నా మనస్సుకు మాత్రం చాలా ధైర్యంగా ఉండింది. శ్రీ మాస్టరు 
గారు ట్రీటుమెంటు చేస్తే తప్పక నాకిక్కడ ఆరోగ్యం కలుగుతుంది అని. 
అప్పటికప్పుడే మూడు రోజులయింది. నాలుగో రోజది శ్రీవారికి జాబు 
(నాసి. ఈ నాలుగురోజుల నుండి నాకు ఆకలిలేదు, విరోచనము లేదు. పైగా 
వీటివల్ల యేమి బాధాకరంగా కూడాలేదు. చాలా సుఖంగానే ఉన్నాను. 

నా విషయం పరికిస్తూన్న స్నేహితుడు నవ్వుతూ- “ఏమండీ శాస్త్రిగారూ! 


35 


masses tr 


SE TTTTsre st PPMREVITTTITTETTTETTIILITLISELI LIL EILILELL LSM Tree eee eee 


16 

చూచారా! ఆనాడేనేను చెప్పినట్లుగా చేస్తే యింత వరకూ వచ్చేదా? ఇప్పుడైనా 
నామాట విని కాస్త విరోచనాలకు మందు తీసుకోండి. పోనీ మీరు 
చెప్పినట్లుగా ఇప్పటికి నాలుగు రోజులయిందే. ఈపాటికయినా చేరదా? చేరితే 
మీరు చెప్పినట్లుగా జరిగుండేది కదా? ఏమో బాబూ నాకు మాత్రం ఈ విషయంలో 
నమ్మకం లేదు. అసలు అందకపోతే మీ పని యింతేనా? నామాటవిని... 

“అతను చెప్పే మాటలకు నాలో నేనే నవ్వుకుంటూ, “నాలో మాష్టరుతత్వం 
'పనివేస్తూంది. అందువల్ల తప్పక రిలీఫ్‌ కలుగుతుంది” అనే నమ్మకం 
మనస్సులో గట్టిగా నాటుకుంది. అని తలపోస్తూ, పైకి వారితో “బాబూ! 
నా ఉత్తరం వారికి ఆలస్యంగా చేరవచ్చు. అదీకాక నాకేమీ శరీరంలో బాధ 
లేదు. కాకపోతే ఆకలి వేయడం లేదు. విరేచనం కావడంలేదు. దీని కోసమా 
అంత బెంగ పడాలి. మనం దేనినయినా నమ్ముకుంటే దానిలోని సత్యాన్ని 
గుర్తించే వరకు గండుచీమ "పట్టుకున్నట్టుగా దానినే ఆరాధించాలి, సాధన 
చేయాలి. ఇంతకూ దేనికి కంగారు? ఇందలి సత్యాన్ని మీరే త్వరలో గుర్తిస్తారు? 
అన్నాను. కాని వారికి మాత్రం అంతా అపహాస్యంగానే ఉంది. యథా(ప్రకారం 
నేను నమస్కారం ఉదయ సాయంతనములు చేసుకొంటున్నాను. మర్నాడు 
మధ్యాహ్నం 2గంటలకు నాలో అలజడి బయలుదేరింది. గ్లాసెడు 
మంచినీళ్ళు త్రాగాను. తరువాత కొంతసేపటికి విరేవనమయింది. తరువాత 
(బ్రహ్మాండంగా ఆకలి వేసింది. తిండితిని ఈ నాల్గయిదు రోజులు చేయని 
పని ముగించుకొని ఆరవరోజు వెళ్ళాలని తలచాను. జరిగిన "సంగతి 
స్నేహితుడు 'పరికిస్తున్నాడు. 

నేను బయలుదేరు నాడు మధ్యాహ్నము రెండు గంటలకు ఆ స్నేహితుడు 
ఒక జాబు తీసుకొచ్చి యిచ్చినాడు. అది మాస్టరుగారు వ్రాసింది. చాలా 
'సంతోషపడితిని. అందులో ఈ విధంగా ఉంది. 

“నీవు వ్రాసిన జాబు మొదట కుంభకోణము చేరినది. అక్కడ నేనులేను. 


36 


17 
రోజులయింది మదరాసు వచ్చి. కనుక HOSS evs 05" ఆ జాబును 


తక్షణం BLY టపాలో పంపిరి. ఇవాళ రెండుగంటలకు చేరినది. చూచిన 

o (టీటుమెంటు చేసితిని. శరీరంలో అలజడి అంతా సర్దుకొని సుఖంగా 
ుంది. నీవు యథా[క్రమంగా నీ పనిని చేయు చుండుము.’ 
Dodo వారికి చూపితిని. వారు చదివి ముక్కుమీద వేలు వేసుకొని 
| రెండు గంటలకు మద్రాసులో ట్రీటుమెంటు చేయడం అదే రెండు 
లకు సరిగా మీకిక్కడ రిలీఫ్‌ కలగడము, చాల వింతగా ఉందండీ. 
లోనూ ఉత్తరం ద్వారా జరగడం వింతలో Doss” అంటూ నివ్వెరపోయాడు. 
'క్షణక్షణము సత్యజ్ఞాన సంతోష సంపత్సంగతిన్‌ బొంగుచుండన్‌ 
'చణమయి DOWN స్వాంతమున్‌ దిద్దుకొమ్మా 

'పణుతిపరతం దప్పం బాయగా నేరనన్నా 

అణువణువున నాలో నైక్యముం Boe తండ్రీ! 

KKK 

నా 259 యేట భయంకర వ్యాధిగ్రస్తుడనైనాను. ఏ మందులకు, 
ఏలకు వ్యాధి కుదరలేదు. తుదకు అప్పటి (పసిడెన్సీ కాలేజి ప్రొఫెసరు 
Borer నరంంహం గారి ద్వారా కుంభకోణంలో వున్న & 
సెంకాసామిరావు గారనే మహాముని ట్రీటుమెంట్‌ ద్వారా ఆరోగ్యాన్ని 
ను. అప్పటి నుంచి ఆ మార్గమే ఉత్తమమైనదని విశ్వాసం కలిగింది. 
JÀ పుస్తకాన్ని చదివే తీరును నేను వారి నుండే ఉపదేశం పొందాను. 
ుఖులమై ఈ శరీర పుస్తకాన్ని అధ్యయనం చేస్తే మన [OF ఒకచోటను 
గొంటుంది. అదే కుండలిని. జడ కోలాటపు దారాలన్నీ కేంద్రం నుంచి 
పాయలుగా దేహంలో క్రిందికి దిగి వెళ్ళుతున్న శాఖోపశాఖలైన 
కేంద్రం కుండలిని. అదే ఈశ్వరుడు; ఈశ్వరుడు మూత్ర, పురీషకోశాల 
లాధారంలో సృష్టికర్త రూపంగా వున్నాడంటే ఆశ్చర్యం కల్గుతుంది కదూ!” 


37 


క ల్‌ లా 


18 
4, పమ 


ఒకనాడు నాకు గుండెలో నొప్పిగా ఉంది. దీనికి కారణం ఏమని ఆలోచి! 
కొంతసేపటికి జరిగిన సంగతి గుర్తుకు వచ్చింది. అది ఇది. శీ సెట్టిగారి 
శరీరంలో అనారోగ్యం, విపరీతమైన గుండెనొప్పి. వీటితో ఆయ 
బాధపడేవాడు. వాటికి ట్రీట్‌మెంటు చేయగా అంతా చల్లగా 'సర్జుకుంది 
కానీ వారికా బాధ తగ్గిపోగా నా గుండెలో నొప్పియేమిటి? దీనికి కారణ 
ప్రేమ. వారు చాలా బాధ పడుతున్నారు. వారి బాధ తగ్గిపోయి సుఖం 
ఉండాలని మాష్టరుని కోరుకొనే వాడిని. అంటే వారూ, నేను ఒకటే అ 
భావంతో. వారు సుఖంగా ఉంటే నా సుఖమూను. ఇటువంటి తీయని 
భావంతో ఎవరయినా భగవంతుని ఆరాధిస్తే వారి తలపులు సత్యం అవుతవి, 
అదే స్వచ్భమయిన ప్రేమ. 


ఇటువంటి ప్రేమను గుర్తించటం మొదట నెల్లూరులో ప్రారంభ మయింది. 


ఏదో పని మీద నేను ఒకసారి నెల్లూరుకు వెళ్ళాను. అక్కడ ఆ రాత్రి 
స్నేహితుని ఇంటిలో బసచేశాను. రాత్రి 8గంటలయింది. అంత 
(ఏక్కయింటిలో ఎవరో బాధతో మూల్లుచున్నట్లు వినిపెంచింది. అదేమిటని 
విచారించగా “ఆ (పక్కనున్న గృహస్టు వారం నుండి జ్వరంతో 
బాధపడుతున్నట్లు, సాయంకాలం చాల (పమాదావస్టలో నున్నట్లు 
తెలిసింది. నాకు అయ్యో పాపం! అతను ఎంత బాధపడుతున్నాడో! బాధం 
తగ్గిపోయి సుఖంగా ఉంటే బాగుండును, అని తోచింది. తర్వాత ఆ 
విషయాన్నే మరచాను. కొంత సేపయ్యాక నిద్రెద్దామని మంచం మీ 
పండుకొన్నాను. కాని నిద రాదు. ఒకటే దాహము. శరీరములో ఏదో తప 
బయలుదేరింది. నిధ'పట్టవంన్నా పట్టలేదు. తాగేందుకు నేన 


38 


19 
డుకొన్నబోట నీళ్ళులేవు. అప్పటికి రాత్రి రెండుగంటలు కావచ్చింది. నాకు 


త్రం దాహం తీరే ఉపాయం తోచలేదు. ఆబాధ భరించలేక పక్కవారింటికి 
), దాహం తీర్చుకొద్దామని - తలచి, వారి యింటికి వెళ్ళాను. అక్కడ 
జ్వరంతో బాధపడుతున్నాడు. ఇంటిలో ఆయన భార్య తక్క ఇంకెవ్వరూ 
D. నన్ను చూచి “ఏం కావాలి బాబూ అన్నది ఆ ఇల్లాలు. కాని అక్కడ 
చినీళ్ళు త్రాగడానికి మనస్కరించక ఆ జబ్బు పడిసవాని స్థితిగతుల నడిగాను. 
ఆమె ఇలా చెప్పింది. 


“ఈయన నా భర్త. వారం దినాలుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఎన్ని 
ుదులిచ్చినా నయం కావడంలేదు. అదీగాక మేమిద్దరం తప్ప మాయింట్లో 
లేరు. బంధువులు చాలా దూరాన ఉన్నారు. మందు తెచ్చుటకు 
వెళ్ళుచున్నాను. (ప్రస్తుతం వీరి పరిస్టితి మరీ విషమించింది. ఇట్టి HOS” 
ని వదిలి ఎక్కడికీ పోవడానికి వీల్లేదు. నా పుట్టింటి వారికి కబురు చేస్తే 
Jose రాలేదు. నాకు యేమీ దిక్కు తోచడం లేదు బాబూ! అంటూ 
) కన్నీటిని పమిటచెంగుతో తుడుచుకుంటూ చెప్పింది. 


కు చాలా జాలి వేసింది. రోగి దగ్గరకు వెళ్ళి శరీరం తాకి చూచాను. 
jo చాలా తీవ్రంగా ఉంది. సంధి లక్షణాలు కూడా కనబడుతున్నాయి. 


OS® ఆమె “బాబూ! ఇవాళ మధ్యాహ్నము నుంచి ఏవేవో పచ్చి పిచ్చిగా 
వాడుతున్నారు. సంధించిందేమో! నాగతి యేంకానో? అని కంటనీరు పెట్టుకుంది. 
చాలా ఫీలయినాను. నోట మాట రాలేదు. తిరిగి బయటకు 
ను. నేనాయింటిలో (ప్రవేశించినపుడు శరీరంలో ఉన్న తపన, దాహం 
మరచాను. ఒకటే చింత “అయ్యో! ఆయన బాధ ఎట్లు పోవునా అని. 
తతో ఇంటికి వెళ్ళి పండుకొన్నాను. క్రమక్రమంగా కొంత సేపటికి 
లో బాధ, మనస్సులో ఆందోళన తగ్గింది. దానితో నిద్రపోయాను. 


39 


20 
ఉదయం ని[ద లేవగానే తోచిన తొలుతటి భావం ఇది. “నిన్నరాత్రి జ్వరం 


బాధపడుతున్న 'పక్కయింటి యజమాని ఎట్లా వున్నాడో” అని. వెంట 
ఆయన స్థితి తెలుసుకోవడానికి వారి యింటికి వెళ్ళాను. 


ఇంటి యజమానురాలు ముంగిట పనిచేయుచు నన్ను చ 
అపరిమితానందంతో “బాబుగారూ! లోనికి దయచేయండి. రాత్రి తమఈ 
మాయింటికి వచ్చి వెళ్ళినప్పటి నుండి మావారి QO చక్కబడ ప్రారంభించిం 
మీరు వెళ్ళిన తర్వాత గంటకు వారు నాతో ఇలా అన్నారు” “ఏమే! ఇం 
మన యింటికి వచ్చిన వైద్యుడు మంచి మందు యిచ్చాడే! ఆ మం 
తీసికొన్నప్పటి నుండీ నాకు చాల సుఖంగా ఉంది. ఆరోగ్యం కలుగుతుం 
అని తోచింది” అని. సంధించినప్పుడు వచ్చే (పలాపాలేమో అనుకొ 
వారితో-వైద్యుడూ లేదు-మందూలేదు. అది అంతా మీ పైత్య భమ కా 
మాట్లాడక 'పడుకోండి.””-అన్నాను. కాని, ఆయన ఒప్పుకోక “అలాకా 
చూడు, ఆ వైద్యుడు ఇక్కడ కూర్చొని, నన్ను ఇలా తాకి చూచాడు. నాకు 
మందు ఇచ్చాడు. ఆయన ఈరకం పంచె కట్టుకొని వున్నాడు, కండు 
వేసుకొన్నాడు. ఈ విధంగా ఉంటాడు. అంటూ అచ్చం మిమ్ములనే 
Mowe. చాలా వింతగా ఉంది బాబుగారూ! లోనికి దయచేయండి. వా 
చాలా కులాసాగా ఉన్నారు” అంటూ లోనికి తీసుకొని వెళ్ళింది. 


నేను లోనికి వెళ్ళగానే రాత్రి మహాప్రమాదంలో నున్న రోగి ఇప్పు 
మంచం మీద కూర్చున్నాడు. నన్ను చూడగానే నమస్కరించి “అయ్యా 
దయచేయండి. రాత్రి మీరువచ్చి రక్షించారు. మీరిచ్చిన మందు అద్భుతం 
Dw రతి; నాకసలిప్పుడు DJ జబ్బు లేదేమో అన్నంతగా ఉంది? 
అన్నాడు. సేనామాటలు విని తెల్లబోయాను. “నేనేమీ మందియ్య లేదే! 
ఈయన యిలా అంటాడే. ఇంకా యేమయినా పైత్యభమలో sow yer?” 
అని తలపోశాను, వెంటనే నాలో మెరపు మెరునట్లయింది, శరీరమం 


40 


21 
న్నది. లోపల ఎవరో (ప్రభోధించినట్లు తోచింది. 
మీ మందియ్యలేదా? ఎంతో గ్రేమతో, దయతో, ఆర్షతతో 
పాపం ఆయన బాధ తగ్గాలని నీవు ఆరాటపడితివే, అంతకన్నా 
మిటి? ఆ సానుభూతిని మించిన బౌషధం ఇంకేదీ! నీలో వెల్లివిరిసే 
అన్నింటినీ చక్కదిద్దగల దివ్యౌషధం” అని. 
అప్పటినుండి- స్వ,పర బేధాలు లేకుండా ఉపకారం చేయాలనే 
ంకల్పం నాలో హత్తుకు పోయింది. 


© 


ధనసంపాదన తత్పరత్వమున వంతన్‌ సెంద నుద్యోగపుం 
బెనుపుల్‌ వొందగ వందుటిన్‌, సుకవితావిద్యావిశేషమ్ములన్‌ 
ఘునతంగోరి తపంప నీపయి జగత్కల్యాణమై ryd 
యనవద్యస్థిర సత్కృపా గరిమయే యర్ధింతు నాత్మేశ్వరా! 
కమ్యూనిస్టులు దైవము లేడందురు. ఆ పార్టీకి చెందిన 'ఘునుడొ 
న సిద్ధాంతమును లోకమున కెరిగించుటకై తన వాకిట నింగ్రీషులో "| 
s no Where" అని యొక బల్లమీద వ్రాసి కట్టినాడట. దానిని ఆం 
గా చదువుకొన్న విద్యార్థి యొకడు నీ వ్రాతను బట్టి ధైపమున్నా 
లుస్తూంది చూశావా? అంటూ అతనితో అని, “God is now Here” 
ని చదివాడట. అంతటితోనయినా ఊరుకోక సంస్క తములో 
'కశ్వరోనాస్తి” అని వ్రాశాడట. సంస్కృతము చక్కగా చదువుకొన్న విద్యార్థి 
యొకడు దానిని చూచి “ఈశ్వరో నా అస్త? అని చదివాడట. “నా అంటే 
సునుష్యునిలోనే ఉన్నాడని అన్నాడు. ఈ బల్ల యెటుచూచినా చిక్కుగా 
న్నదని ఆ తర్వాత ఆతడూరకున్నాడు. 
(పకృతి యంతా దైమయమే. తేడన్నవో టనే సత్యపురుషుడగు దైవమున్నాడు. 


41 


20 
ఉదయం నిద లేవగానే తోచిన తొలుతటి భావం ఇది. “నిన్నరాత్రి జ్వరం 


బాధపడుతున్న పక్కయింటి యజమాని ఎట్లా వున్నాడో” అని. వెంట 
ఆయన NS తెలుసుకోవడానికి వారి యింటికి వెళ్ళాను. 


ఇంటి యజమానురాలు ముంగిట పనివేయుచు నన్ను చూచి 
అపరిమితానందంతో “బాబుగారూ! లోనికి దయచేయండి. రాత్రి తమరు 
మాయింటికి వచ్చి వెళ్ళినప్పటి నుండి మావారి స్టతి చక్కబడ ప్రారంభించింది. 
మీరు వెళ్ళిన తర్వాత గంటకు వారు నాతో ఇలా అన్నారు” “ఏమే! ఇందాక 
మన యింటికి వచ్చిన వైద్యుడు మంచి మందు యిచ్చాడే! ఆ మందు 
తీసికొన్నప్పటి నుండీ నాకు చాల సుఖంగా ఉంది. ఆరోగ్యం కలుగుతుంది 
అని తోచింది” wd. సంధించినప్పుడు వచ్చే (పలాపాలేమో అనుకొని 
వారితో-వైద్యుడూ లేదు-మందూలేదు. అది అంతా మీ పైత్య భమ కాని, 
మాట్లాడక 'పడుకోండి.””-అన్నాను. కాని, ఆయన ఒప్పుకోక “అలాకాదు 
చూడు, ఆ వైద్యుడు ఇక్కడ కూర్చొని, నన్ను ఇలా తాకి చూచాడు. నాకు 
మందు ఇచ్చాడు. ఆయన ఈరకం Dod కట్టుకొని వున్నాడు, కండువా 
వేసుకొన్నాడు. ఈ విధంగా ఉంటాడు. అంటూ అచ్చం మిమ్ములనే 
వర్ణించారు. చాలా వింతగా ఉంది బాబుగారూ! లోనికి దయచేయండి. వారు 
చాలా కులాసాగా ఉన్నారు” అంటూ లోనికి తీసుకొని వెళ్ళింది. 


నేను లోనికి వెళ్ళగానే రాత్రి మహాప్రమాదంలో నున్న రోగి ఇప్పుడు 
మంచం మీద కూర్చున్నాడు. నన్ను చూడగానే నమస్కరించి “అయ్యా! 
దయచేయండి. రాత్రి మీరువచ్చి రక్షించారు. మీరిచ్చిన మందు అద్భుతంగా 
పనిచేసింది. నాకసలిప్పుడు ఏమీ జబ్బు లేదేమో అన్నంతగా ఉంది” 
అన్నాడు. సేనామాటలు విని తెల్లబోయాను. “నేనేమీ మందియ్య లేదే! 
ఈయన యిలా అంటాడే. ఇంకా యేమయినా పైత్య[భమలో నున్నాడా?” 
అని తలపోశాను. వెంటనే నాలో మెరపు మెరసునట్లయింది, శరీరమంతా 


42 


21 

స్లమన్నది. లోపల ఎవరో (ప్రభోధించినట్లు తోచింది. 

“ఏమీ వుందియ్యలేదా? ఎంతో ట్రవుతో, దయతో, ఆర్షతతో 
్యాపాపం ఆయన బాధ తగ్గాలని నీవు ఆరాటపడితివే, అంతకన్నా 
దేమిటి? ఆ సానుభూతిని మించిన బౌషధం ఇంకేదీ! నీలో వెల్లివిరిసే 
ము అన్నింటినీ చక్కదిద్దగల దివ్యౌషధం”? అని. 

అప్పటినుండి- 'స్వ,పర బేధాలు లేకుండా ఉపకారం చేయాలనే 
సృంకల్చం నాలో హత్తుకు పోయింది. 


ధనసంపాదన తత్పరత్వమున వంతన్‌ సెంద నుద్యోగపుం 
BOWE వొందగ వందుటిన్‌, సుకవితావిద్యావిశేషమ్ములన్‌ 
'ఘనతంగోరి తపింప నీపయి జగత్కల్యాణమై Brad) నీ 
యనవద్యస్థిర 'సత్కృపా గరిమయే యర్ధింతు నాత్మేశ్వరా! 
కమ్యూనిస్టులు దైవము లేడందురు. ఆ పార్టీకి చెందిన ఘనుడొకడు 
 సొెద్దాంతమును లోకమున కెరిగించుటకై తన వాకిట నింగ్లీషులో "God 
o Where" అని యొక బల్లమీద (వ్రాసి కట్టినాడట. దానిని ఆంగ్లము 
గా చదువుకొన్న విద్యార్థి యొకడు నీ వ్రాతను బట్టి దైవమున్నాడని 
ARG చూశావా? అంటూ అతనితో అని, “God is now Here” 
) చదివాడట. అంతటితోనయినా ఊరుకోక సంస్కృతములో 
స్వరోనాస్తి” అని వ్రాశాడట. సంస్కృతము చక్కగా చదువుకొన్న విద్యార్థి 
కడు దానిని చూచి “ఈశ్వరో నా wh’ అని చదివాడట. “నా” అంటే 
ఎష్యునిలోనే ఉన్నాడని అన్నాడు. ఈ బల్ల యెటుచూచినా చిక్కుగా 
దని ఆ తర్వాత ఆతడూరకున్నాడు. 

కృతియంతా దైపమయమే. లేడన్నచోటనే సత్యపురుషుడగు దైవమున్నాడు. 


43 


22 
5. దోషం ఎక్కడ? 


ఆవేళ మధ్యాహ్నం నుండి మనస్సులో ఏదో చికాకు బయలు దేర 
ఆఫీసులో ఎక్కువగా 'పనిచేయడంచే మరీ యిదిగా ఉంది. దానికి త 1 
మధ్యాహ్నం సరిగా భోం చేయలేదు. ఆ విసుగుదలతో యింటికి బం 
దేరి వెళ్ళాను. నాతో ఇద్దరు ముగ్గురు కూడా వస్తున్నారు. ఇంటిలో 
(ప్రవేశించగానే మంత్రం పెట్టమన్న వ్యక్తి ఇలా అన్నాడు. 
“మా అబ్బాయి జ్వరముతో బాధపడుతున్నాడు. కాస్త మంత్రం పెట్ట 
బాబయ్యా!” అంటూ సాయంకాలం 4.30గం॥కు మాయింటి ముం; 
కూర్చుని ఉన్నాడొకడు. 
మధ్యాహ్నం నుండి చీకాకుతో మనస్సు స్థిమితంగా లేక, విసుగు 
తో “నాయనా! ఇప్పుడు కాదు నీ సంగతి, నీ Heys జ్వరం "సంగ 
ఇప్పుడేమీ మాట్లాడలేను. అదీగాక -అసలే చీకాకుగా నున్నాను. రా 
ఈగం॥కు T- అప్పుడు నీ DAPI సంగతి చూస్తా? అంటూ వాని 
చెపుతూనే లోనికి వెళ్ళి మంచంమీద ్రాలాను. కాస్త కాఫీ త్రాగిన తరా 
[పాణం కుదుటబడ్డది. 
“ఇవాళ ఆనందు "స్కూలుకు పోలేదు” అని మావారన్నారు. కోపం 
“ఎందుకు వెళ్ళలేదు? ఏం చేస్తున్నాడేమిటి? అన్నాను. 
“మధ్యాహ్నం నుండి చలిజ్వరంతో బాధపడుతున్నాడు. పొద్దున్న ను 
తిండీ తిప్పలూ లేవు. కాస్త వాడికి ట్రీటుమెంటు చేయండి ని అన్నదా 
“సరే! ఇలా రమ్మను వాణ్ణి” -అన్నాను. 
ఆనందు వచ్చి నా మంచం (పక్క కూర్చున్నాడు. “నమస్కారం చేస్త 
జ్వరంతగ్గాలని” అని టీటుమెంటు చేశాను. వాడికి జ్వరం తగ్గలేదు. నా 
యాక్షన్‌ జరగలేదు. అంతలో (Daw టైము షు! ఇద్దరు ముగ్గ 


44 


23 
yD. నేను వారితో కూర్చొని GAS మాటలాడు చున్నాను. 


(పయరు టయిము అయింది. ఆనందుతో “నమస్కారం వేసుకో! 
. (DAB అయిన తర్వాత ఇద్దరు, ముగ్గురు తప్ప అందరూ 
యారు. అప్పటికీ వాడి జ్వరం తగ్గలేదు. “తిరిగి నమస్కారం వేసుకొ” 
తక్కిన వారితో వీడికీ జ్వరం తగ్గాలని కోరుతూ నమస్కారం చెప్పి, 
ot చేశాను. కాని యథా (ప్రకారంగా భీష్మించుకొంది జ్వరం. 
లా ఆశ్చర్యం వేసింది. “ఏమయ్యా! ఎన్నిసార్లు ట్రీటుమెంటు వేసినా 
తగ్గలేదే! కారణం ఏమి” టని వారల నడిగాను. వారు కానలేక పోయారు. 
నమస్కారం చేసుకో మన్నాను. యథాతథంగానే ఉంది జ్వరం. 
కీ రాత్రి 8గం॥ అయింది. తటుక్కున స్ఫురణకు వచ్చింది. ఇందాక 
05°00 4.30గం॥కు ఎవరో “మా అబ్బాయికి జ్వరం వచ్చింది. చాలా 
పడుతున్నాడు. కాస్త ట్రీటుమెంటు చేయ” మంటే విసుగుతో, 
డు కాదు రాత్రి 8 గం॥కు రమ్మని వానిని కసరి కొట్టాను. అదీ సంగతి, 


రా! ఇందులో తమాషా, నాదే తప్పు. సాయంకాలం ఆనందుకు 
సస్తే ట్రీటుమెంటు చేయడం ఏమిటి? అంతకు ముందు వచ్చిన వ్యక్తిని 
ఫొమ్మనడం ఏమిటి? ఒకరికి “నో? అంటే, రెండవ వానికి “ఎస్‌”? ఎలా 
08? సత్యంగా, అశుచికి దూరంగా అసలు ఇంకా కొంచెం 
యి ఆలోచిస్తే అసలు మధ్యాహ్నం నుండి చీకాకు నాలో ఎందుకు 
? మన మనస్సు శుచిగా ఉంటే తలపులూ శుచిగానే ఉంటాయి. 
లూ, కోపాలూ కలగాలనా భగవంతుని కోరుకొనేది? మనలో ఉండే 
లూ, మాయ మర్మాలూ పోయి, ఎంతో హాయిగా చల్లగా 
jos భావాలు కలగాలి. ఇతరుల బాధలను వునవిగానే 
లి. అప్పుడే మనం సత్యంగా (పవర్తిస్తున్నా మన్నమాట. 

డికి (టీటువెంంటు చె య్యుడం ఏవిటి, పాపం ఎంతో 


45 


24 
బాధపడుతున్నాడనే ఫీలింగుతో, ప్రేమతో నాతో చెప్తే ఏదో బాధానివారణ 
కాపచ్చునసే నమ్మికతో వాడు నాకోసం నిరీక్షించడం, నేను విసుగుదలతో 
కసిరి కొట్టడం ఎంత అపచారం. (పీమలో నాకు నావాడెంతో, పరాయి వాడూ 
అంతే! పోతే, స్వకీయ "పర భేదాలుండ కూడదనేగా ఇన్నాళ్ళూ మనం 
తంటాలు పడుతూంట. కాబట్టి ముందర ఇందాక వచ్చినవాని కుట్టవానికీ 
జ్వరం తగ్గాలనీ, తరువాత ఆనందుకు తగ్గాలనీ, అందులోను వీడు కూడా 
వాని జ్వరం తగ్గాలనీ కోరాలి. మనం కూడా వానికీ జ్వరం తగ్గాలనీ, త్వరలో 
రిలీఫ్‌ కలగాలనీ కోరుతూ నమస్కారం చేద్దాం. దాని వల్ల వానికి బెనిఫిట్టు 
కలిగితే, వాని ద్వారా వీడికీ కలుగుతుంది. తర్వాత కొంతసేపటికి ఆవ్యక్తిక 
జ్వరం తగ్గినట్టు తోచింది. ఆనందుకు జ్వరం తగ్గింది. 

ఇంత ట్లో ఇందాకటి వ్యక్తి వచ్చాడు. “నాయనా నీసంగతే 
చెప్పుకొంటున్నాము. చాలా తప్పు జరిగింది. మీవానికి ఎలాగుంది 
జ్వరం?” అన్నాను. ఏమీ తగ్గలేదన్నాడు. “నీవు ఎంతసేపు అయింది ఇంటి 
నుండి వచ్చి? చాలాసేపు అయింది ఇంటి నుండి వచ్చి, ఇప్పుడు చూసి 
వస్తాను”, అంటూ వాడు యింటికి వెళ్ళి తిరిగివచ్చి సంతోషంగా “జ్వరం 
తగ్గింది బాబయ్యా, కులాసాగా ఉన్నాడు” అన్నాడు. 
అప్పుడీ పద్యభావం తోచింది. 
వర్తింతున్‌ మత దేశ జాతి కృతముల్‌ వైవిధ్యముల్‌ వీడి, ని 
ర్వర్తింతున్‌ బరిచర్య నార్తులకు యావకతజ్ఞ నర్సించి, యా 
వర్తింతున్‌ గురుదేవ సూక్తములు భావస్ఫూర్తి నట్లయ్యు నే 
ధూర్తుం డౌదు నొకొక్కచో, నడపు మీ తుందుడ్కు నాత్మేశ్వరా. 


ఒకవ్యక్తికి జరిగే ESAS మానవ జాతికంతకీ జరగాలి. మన సంకల్పాలసు 
శుచిగాను, పరిశుభ్రంగాను పెట్టుకొని, ఒకప్రక్క కష్టాలు కలుగుతున్నా మంచి 
అనుకొని పూనిక వదలక ఊపిరి ఉన్నంత వరకు [ప్రయత్నం జరుపుతూ ఉండాలి. 


46 


25 


6. మూలమేది 


ఆసల్‌ రేపగ అంతరంగపు టరణ్యం బంధకారమ్మునన్‌ 
దాసోహమ్మని చొచ్చితిన్‌ వెదక నంతర్యామి నాలో నెదో 
భాసిల్లెన్‌ జిటువెల్లు, BSc జన దావమ్మయ్యె నా యగ్నిలో 
నే సోహమ్మయి 2925 బిదప నేదీ నాతనం బయ్యెడన్‌. 


కొన్ని నెలలకు పూర్వం ఒకరు నాదగ్గరకు ట్రీటుమెంటుకు వచ్చారు. 
సచ్చినపుడాయన స్థితి యాందోళనకరము గనీ యుండెను. అంతకు పూర్వం 
కొన్ని సంవత్సరాలుగా అజ్లీర్ణము, నరముల బలహీనత మొదలగు వ్యాధులతో 
ఆయన ren వాడు. నా దగ్గరకు వచ్చునష ప్పటికి ఆయన స్థితి 
నాకెంతో జాలి గొల్పింది. ఏ 'పదార్థమూ  తినలేడు. తిన్నా జీర్ణము mf, 
Wre బాధ యెక్కువ. ఏది తిన్నా జీర్ణము కాదనే భయము. తానేదో మహా 
(ఏమాద్యాతిలో నున్నాననే యాందోళనలతో కుమిలిపోతున్నాడు. 


అట్టి స్టితిలో ఆయన నా దగ్గరకు వచ్చినాడు. తనకున్న బాధలన్నీ వరుసగా 
ఏకరువు పెట్టనారంభించినాడు. అపుడు నేను ఆ పురాణ మంతా కట్టిపెట్టండి. 
వీకిదివరకటి అనారోగ్యం గురించి ఆలోచించకండి! మీ శరీరములోని 
అవయవాలు ఏవీ చెడిపోలేదు. అన్నీ సరిగానే ఉన్నాయి. ఇకముందు సరిగా 
ఉంటాయి. మీరలా కూర్చోండి, “నమస్కారం చేసికొనండి” అన్నాను. 
ఆయన అలాగే చేసాడు. కళ్ళు మూసుకొన్న కొంతసేపటికి ఆయన 
తనలోతాను నవ్వుకొనడం ప్రారంభించాడు. ప్రార్థన అయిన పిదప నేను 
'నాయనా HVS యెట్లున్నది? సుఖంగా ఉన్నావా? ఇందాక ప్రేయరులో 
'సవ్వుతున్నాపేమిటి? > అని అడిగాను. 


అపుడాయన “నేను నమస్కారం చేసికొన్న కొలది సేపటికే నా శరీరంలో 


47 


26 
ఎటువంటి జబ్బులేదని తోచసాగింది. అలా తోచగానే చాలా సం 


కలిగింది. ఆపుకోలేక నవ్వినాను” అన్నాడు. 


సరే! నీవు సుఖంగా భోజనం Br సాయంకాలం గం॥6.10 నిమిషా 
రమ్మని చెప్పి పంపాను. సాయంకాలం ఆయన వచ్చి తాను చాలా సుఖం 
వున్నాననీ, మధ్యాహ్నము హాయిగా భోజునం చేసి కమ్మగా నిద్రపోయా 
చెప్పాడు. సరే, మంచిదన్నాను. పీయరుకు ముందు ఆయనతో “ఏమం 
మీరిటకు వచ్చినపుడు చాలా అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు చా 


కళ్ళుమూసుకొని కూర్చోండి” అన్నాను. 

అపుడాయన “అయ్యా! మీరు చెప్పే ఆ “దేవుడు” అన్న "పదార్ధాన్ని 
నేనెప్పుడూ చూడలేదు. ఉన్నట్లు నాకు తోచదు. అందువల్ల ఉన్నట్లు బుజు 
కాని దేవునకు నమస్కారం చేయమంటే నేను చేయను. నాకు Hod దేవుడు 
మీరు. మీ వలన నా శరీరారోగ్యం చక్కబడడం గుర్తిస్తున్నాను. కాన మీ 
నమస్కారం చేయడానికి యెట్టి ఆక్షేపణా లేదు” అన్నాడు. 

నే నీ విధంగా అన్నాను. 

“సరే, బాబూ! నీకేదో ఉపకారం జరిగింది. అది నావల్ల జరిగింద 
గుర్తించావు. అందుకు కృతజ్ఞతగా నమ'స్కరిస్తా నంటున్నావు. సంతోషం. 
అసలు నీకు ఉపకారం చేయగల శక్తి నాకెక్కడ నుండి వచ్చింది? నీవు ఎందరిన్‌ 
చూశావు. వారికి నమస్కారం చేశావు. వాళ్ళవల్ల నీకిట్టి ఉపకారం జరిగిందా? 
లేదు. లేకపోగా నా వలన నీశేదో కొంత ఉపకారం జరిగింది, అంటే అర్ధం 
ఏమిటి? నాలో ఏదో ఒక అసాధారణమయిన శక్తి పనిచేయుచున్నదనియే 
కదా? అట్టి అసాధారణమయిన యోగ్యతను మినహాయిస్సో నీవూ, నేనూ, 


48 


27 
ఉన్నవారూ ఒకటే కదా? అందువల్ల ఇక్కడ ఉన్న మనం కానిదేదో 
కి ఉంది. అదియే నీకుపకారం చేపింది. అంతేకాని నేను కాదు. నే 
పాహకుడను మాత్రమే. జనరేటరు నుండి మనం కావలెనన్న చోటికి 
గెలు, విద్యుచ్చక్తిని మోసుకొని వస్తున్నవి. బ్రహ్మాండమయిన 
లను ఆ శక్తి తిప్పుతుంది. బరువుల నెత్తుతుంది. ఎన్నో విధాలుగా 
'పులకు ఉపకరిస్తోంది. అందుకు మనం మెచ్చవలసంది రాగి తీగెలనా? 
రు యంత్రాగారాన్నా? ఆ యంత్రాగారం నుండి వచ్చిన శక్తీ కదా 
నాటకాలూ ఆడిస్తూంది. ఆ జనరేటరు నుండి (ప్రసారర అయ్యేగక్తిని 
మొదలగు కొన్ని లోహపుతీగెలే మనకు అందియ్యగలవు. కొయ్య, 
గాణి మొదలగు వస్తువులు ఆ శక్తిని మనకందియ్యలేవు. జనరేటరులోని 
సున ఉపయోగానికి సిద్దంగా ఉన్నప్పటికీ కొయ్య మొదలగు కొన్ని 
ఫుల సహాయంతో మనం ఆశక్తిని పొందలేము. నీవు కొయ్యతో చేసిన 
నివయుట్ల సహాయంతో విద్యచ్చక్తిని నీంయింటికి తేవడానికి 
యుత్నించావనుకో, అది A యింటికి వస్తుందా? అది నీకు 
యోగిస్తుందా? ఉపయోగించదు కదా? నీకుపయోగించలేదు కనుక, 
ఆ విద్యుచ్చక్తి యాక్టివిటీని (ప్రత్యక్షంగా చూడలేదు గనుక, అసలు 
్యచ్చక్తే లేదు. జనరేటరు యంత్రాగారమే లేదందువా? ఆ జనరేటరు 
కితెలుసుకొనుటకుగాను నీవు యింటికి సరియగు ఫిట్టింగ్సు యేర్పాటు 
కోవద్దా? నీవు "సరిగా ఫిట్‌ కానందువల్ల జనరేటరు నుంచి సహాయం 
ందలేక, అసలా జనరేటరే లేదందువా? అధవా రాగి తీగల సహాయంతో 
sn నీకు వచ్చి సహాయ'పడుతుందను కొనుము. అపుడు “నాకు 
గ ఉపకృతి అంతా యీ Sho Mot జరుగుతూంది. ఈ తీగెలే నాకుపకృ 
పేయుచున్నవి. అందువల్ల యీ తీగెలకే కృతజ్ఞుడను గా వుంటాను. 
శ్రేకాని అసలు పవరు సెంటరు ఉన్నట్లు నేను గుర్తించను”? అంటావా? 


49 


నిర్వాకమును బట్టి ఈశ్వరుడున్నాడని మనం గుర్తించగలము. ఈశ్వరశ 


28 
జనరేటరు యంత్రాగారం అనేది ఒకటి, ఉన్నట్లు మనం గుర్తిస్తున్నా 


ఉన్నట్లు కూడా అంగీకరిస్తున్నాము కదా! అలాగే ఈశ్వరశక్తి యొక 


యొక్క య్యాక్టివిటిలో మనకు కొన్ని లోపాలు కనిపెంచుతున్నాయి. అందుక 
మనం బాధ్యులం కానీ, అదికాదు. "స్వచ్చమైన పాలు, మురికి కీసాలో పో 
పాలు మురికిగానే కనిపిస్తాయి. ఆ మురికి Haar? పాలదా? దీపాని 
పెట్టిన గ్లాసు, మురికి వల్ల లోని (ప్రభను మనం "సరిగా గుర్తించలేము. ఈ 
గ్లాసును శుభ్రంగా కడిగి, శుచిగా ఆరబెట్టితే ఆదీపం, కాంతులను చుట్టూ వెదజల్లుతుంది 

కనుక ఇక్కడ ప్రార్థనకై'సమావేశమయిన మనకందరకూ కలుగు “బెనిఫిట్‌ 
అంతా ఆ దివ్యశక్తి నుండి వచ్చిందే! మనల్ని చుట్టుకొను బాధలన్నీ స్వయ 
కృతాపరాధాలే, ఇదిసత్యం” అని. 

తరువాత, “ఏమయ్యా! నేను చెప్పెనదంతా విన్నావా? అర్హ మయిందా? 
అన్నాను. అప్పుడాయన నేను సరిగా వినలేదండీ. అసలు వినాలని కోరికా 
లేదండీ. మీరు చెప్పేదంతా ఏదో గొడవగా ఉంది. నాలుగవ తరగతి పిల్లవాడు 
ఎం.ఏ. క్లాసులో కూర్చొని, చెప్పే పాఠం వింటూంటే ఎంత అర్థమవుతుందో 
మీరు చేప్పేదీ నాకంతే అర్థమవుతూంది” అన్నాడు. “సరే! BANSAL: అని 
ఊరుకున్నాను. ఆ మిత్రుని ఆరోగ్యము కొంత చక్కబడింది. 


ఈ ప్రార్థనకు తోడు ఏదైనా మందు తీసుకొంటే తన ఆరోగ్యం ఇంకా 
త్వరగా నయం అవుతుందనే పేరాశతో అతడొకనాటి రాత్రి మంద 
తీసుకొన్నాడు. ఆయనకెప్పుడూ మందులు తినే పరిపాటి. పాపం! ఆ 
మందు తిన్న సంగతి మరచాడు. రాత్రి కొంతసేపయాక కడుపులో 
విపరీతమయిన బాధ, తాపం బయలుదేరిందట. దానికి తట్టుకోలేక 
అగ్థరా Gow ఆయనగారు మాయింటికి వచ్చారు. “ఏం నాయనా? ఇప్పుడిట్లా 


50 


అసహ్యంగా వున్నాడనీ, తక్కువ వాడనీ కదా? దీని స్సు 

ఇందులో తక్కువ వారెవరు? SNE PN అనే దురహంకారం లోనే 
తక్కువతనం, అల్పత్వం ADE వుంది. మనం అందరినీ సరి సమానంగా 
చూడగలగాలి. అహం...కాదు; అందరికంటే మనలను అధమాధముడుగా 
చూసుకోవాలి. మనం పాకీ వాని కంటే తక్కువ లెవల్‌లో ఉన్నట్లుగా 
భావించాలి. అటువంటప్పుడే మనలోని లోపాలను మనం గుర్తించి దిద్దుకో 
గలుగుతాము. అప్పుడే మనచుట్టూ ఉన్నవారిని ప్రేమించి, [odo 
పుచ్చుకోగలుగుతాము. నేనధికుడననేవాడు తన్ను తానే దిద్దుకోలేడు, ఇక 
యితరులను యేం చక్కదిద్దుతాడు? 


51 


31 


7. ఈశ్వరానుభూతి 

ఓ! విశ్వేశ్వర! యో 'పరాత్పరతరా! యో 'సర్వనిర్వాహకా! 
దేవా! నా పరిదేవితంబులకు AÂ తగ్గ (పత్యుత్తరం? 
బూవిళ్ళూర్చితి వాస గొల్పితివిి యేమో dav యత్యద్భుత 
శ్రీ విస్ఫూర్తులు తోప జేసితివి తత్సిద్దిన్‌ విడంబింతునా? 


“క్షిపత్ర లోకశోక మడగింతును మిమ్ము సముద్ధరింతు” నం 
BOSD ద్యుతిస్ఫురణ నక్షర రూపమునన్‌ ననున్‌ (ప్రబో 

ధ (పతిపన్ను జేసి పరితాపము వాపి యిదేమి మోసపుం 
గొ(పము వెట్టి Oy తలకుం గడకుం జగదేక నాయకా? 

_ నాకు నాలుగు రోజుల నుండి శరీరంలో సుస్తిగా నుండెను. ఏదో శరీరంలో 
ల్లకల్గోలముగా యాక్షన్‌ జరుగు చుండెను. మనస్సులో యేదో అశాంతి, 
రీరంలో ఫలానా అని వర్థింపరాని ఏవేవో బాధలు, మూలాధారం Be 
రీరమంతా అలజడి SPAT ఉంది. ఆ అలజడి యీ రోజు ఉదయం కాస్త 
108. నా తీరును పరికిస్తున్న స్నేహితు డిలా (ప్రశ్నించాడు. 

“ఏమండీ! మిమ్ములను ఆశ్రయించిన మాబోంట్ల కెందరికో ఉపకారము 
తూంది. శరీరంలోని బాధలు, మానసికమయిన యాందోళనలు 
బాటయి, వూలో ఆనందం వెల్లివిరియు చున్నది. ఆ [So 
మయిన ఈశ్వరశక్తి మీలో నెలకొని యీ పనులనన్నిటినీ చేయించు 
దని నమ్ముచున్నాము. ఆ దివ్యశక్తి శాంతినీ, సౌఖ్యాన్నీ, మీ ద్వారా 
దిస్తూనే, మీకింత అలజడి కల్గించడం దేనికి?” 

ను నిజమే, ఆ దివ్యశక్తి యెపుడూ దివ్యమైనదే, పమమయమైనదే. 


52 


| 


32 


“సృష్టిలో ఇంత పజకెవరూ ఈశ్వర తత్వాన్ని [ప్రత్యక్షంగా చూచి ఎరుగరు 
ఏదో యోగసమాధిలో ఎవరో కొందరు మహర్షులు చూచి యుందురేమో 
అయినా ఆ సమాధి నుండి వెలువడి మామూలు (ప్రజ్ఞ లోనికి రాగానే ఈ 
ఈశ్వరానుభూతి “కంటిన్యూ” కావడం లేదు కదా! ఆ సమాధిలో లేనష 
సుబ్బన్న, 'సుబ్బన్నగానే ఉన్నాడు. అందువల్ల 'సమాధిలోని అత 
యనుభూతి సత్యమూ కావచ్చు. లేక భ్రాంతీ కావచ్చు. 


“అర్జునుడు కురుక్షేత యుద్దారంభంలో తన యెదుట మోహరించి? 
బంధు మిత్రాదులను చూచి [oso విహ్వలుడైనాడు. “అయ్యో 
అన్నదమ్ములను, తాత-తం[డులను ఈ క్షు[దరాజ్య కాంక్షకై యెట్న 
బలిపెట్టుదును?” అని నీరయినాడు. అట్టి వానిని (ప్రభోధించుటకై శ్రీ క 
PÉ అర్జునునకు విశ్వరూప 'సందర్శనమిచ్చినాడు. ఆ దివ్యానుభూళ 
అర్జునునెక్కడకు తీసుకెళ్ళింది? అతడు ఎట్టి ఉన్నత సతికి వచ్చినాడు! 
అతనిలో మహోజ్వలమైన మార్పేమీ కలగలేదు. క్షణికమైన ఆ విశ్వరూ 
సందర్శనము అర్జును నర్జునునిగానే యుంచినది. అతడందటి తలల 
నరికినాడు. అట్టి దివ్యానుభూతికి (పతిఫలం ఇదేనా? కాదు. కాకూడదు 
అర్జునునిలో ఆ దివ్యానుభూతి స్టైరంగా నెలకొని ఉన్నట్లయితే [DS 
మయుడు, ఆనంద మయుడు, జ్ఞానస్వరూపుడు అయ్యేవాడు అర్జునుడ 
(ప్రేమను, ఆనందమును, చుట్టూ వెదజల్లేవాడు. కర్ణ, దుశ్శాసనులను, KDE 
'సహదేపులను ఒకటిగా భావించి ప్రేమతో ఆదరంతో కౌగిలించే వాడు. అసలు 
భారతయుద్దమే జరిగేది కాదు.” 

“కనుక మనం ఈ శరీరంలోనే యీ [OY ఇలా పని చేయుచుండగనే & 
ఈశ్వరానుభూతిని పొందగలగాలి. అలా పొందుటకే మనం ఈ (ad 
సహాయంతో "సర్వదా (ప్రయత్నం చేస్తున్నాము. మనయొక్క (ఏ 
యక్సీరియన్సు మనలను దాని సామీప్యానికే తీసికొని పోతూంది. అలి 


53 


33 
లోపలకు, ఇంకా లోపలకు, మణీ ఇంకా లోపలకు పోవుటలో ఎన్నో 


“డిష్టబెన్‌ సెస్‌? (చీకాకులు) తటప్టస్తుంటాయి. 
సునం నీరు సంపాదించడానికి బావిని |త్రవ్వనారంభిస్తాము. ముందు 
$, రాళ్ళు, బురద వస్తుంది. నీటికై త్రవ్వగా బురద వస్తున్నదని 
త్పాహపడి మానుతామా? ఇంకా (ప్రయత్నం చేస్తాము. క్రింద నున్న 
D (ప్రదేశమును గునపముతో పగులగొట్టి దానిని ఎత్తి వేస్తాము. అపుడు 
ంచెము కొంచెముగా నీరూరుతుంది. మట్టి, యిసుక, రాళ్ళతో కలిసి 
నీరు చాలా మురికిగా ఉంటుంది. అయ్యో! త్రాగడానికై యింత కష్టపడి 
విని త్రవ్వగా, ఇట్టి మురికి నీరు లభించింది. ఇది త్రాగడానికి పనికి రాదు. 
స'పని అంతా వ్యర్థమయింది అని నిరుత్సాహ 'పడుతున్నామా? పడను; 
కా ఉత్సాహంతో క్రిందనున్న రాతిని కష్టపడి పగులగొట్టి ఇంకా లోతుకు 
తున్నాము. నీరు కొంత అధికంగా ఊర నారంభిస్తుంది. అయినా 
రికిగాసే ఉంటుంది. ఆ మురికి నీరంతటినీ తోడివైచి యింకనూ రాళ్ళను 
గులగొట్టి లోతునకు పోయినచో మన కష్టము ఫలించును. ఎంత తోడినను 
రుగని, రుచి గల, చల్లని నీరు మనకు లభిస్తుంది. 


అటులనే మనము ఈశ్వర సాన్నిధ్యానికై పురోగమించేటప్పుడు ఎన్నో 
లములు బయలు దేరుతాయి. మన (ప్రజ్ఞ అంతర్ముఖమయి సూక్ష్మంగా 
os సూక్ష్మంగా “డీప్‌” గా పో ప్రయత్నించే కొలది- మనలోని చండాలం 
ow విజృంభింస్తుంది. అంతమాత్రాన మనం నిరుత్సాహ పడకూడదు. 
విజృంభణం తగ్గి కొంత తేరుకొన్న తరువాత కొంత ఆసందం ఇస్తుంది. 
త్త “ఎంకరీజ్‌మెంటు లభిస్తుంది. మనం ఇంకా లోతుకు పోయినపుడు 
నలోని ఈర్చ్యాసూయలు చెలరేగి మనలను అధోగతికి త్రోసవేయ 
యత్నించును. వాని నన్నింటిని “గమ” అనే సాధనంతో “బోర్‌” 
కొంటూ వెళ్ళితే మనం దివ్యశక్తి అనే నీటి యూటను అందుకొనగలము. 


54 


35 
8. వింతలో వింత 


సెన్నుం గానగలేని కన్నులివి యీ విశ్వ (పప్రపంచార్హ పుం 

దెన్నుం గానగ HBO? కటకటా దేవాధిదేవుం డొకం 

డున్నా డన్నిటి కాదిమూల మత డేదో కార్యముఊహించి యీ 
యన్నింటిన్‌ సృజియించె నందు రది య ట్లెయుండు టెట్లోగదా! 


''మన తండ్రియగు ఈశ్వరుడు ఎన్ని వింతపనులు సంతరిస్తున్నాడో 
డండి! నాయెదుట నున్న ఈ “వీని'(బత్తాయి) పండును చూశారూ! . 
౦ కన్నులుండీ చాలా విషయాలు చూడం. అలా చూడకుండా 
డడానికే అలవాటు పడ్డాము. ఈ పండును ఉపయోగించే మన కొరకై 
జాగ్రత్తలు SWS AYE చూడండి ఈశ్వరుడు! పై చర్మము గట్టిగా 
చి, ఒక విధమగు నూనెతో నింపినాడు. అందునే అది ఎండకూ, వానకూ 
ళగలుగుతుంది. దానికి లోపల మెత్తటి దిండు వంటి తడి,పొడి 
నటువంటి "పదార్థాన్ని పెట్టినాడు. పండు గాలికి యిటూ అటూ 
ట్లుకొన్నా, కంది లోపల రసము చెడకుండా నీ దిండ్ల నమర్చినాడు. లోపల 
్న చిన్న గదులుగా తొనల నమర్చినాడు. ఆ తొనల నిర్మాణంలో ఎంతో 
త నైపుణ్యం ఉంది. నెలవంక లాగా తొనలను మన పదవుల ఆకారానికి 
Bre యిమిడ్చి రసాస్వాదన కనుకూల పరచినాడు. [OF తొనలో మరి 
న్నెన్నో జాగ్రత్తలు. రసము చిన్న చిన్న గుళికలలో Dow యొకదాని పై 
కటి కలగ పులగంగా పేర్చి, అవి అటూ ఇటూ కదలిపోకుండా గట్టి కవరువైచి 
గించినాడు. ఇట్టి తొనలనన్నింటిని వలయాకారానికి సరిపెట్టి ఒక బంతిలా 
odor ఉండునట్లు చేసినాడు. దాని రంగులో ఎంత ఎట్రాక్షన్‌ ఉంది. 
సము తేలికగా, ఎంతో రుచిగా, ప్రాణగుదంగా కూర్చినాడు. చేతులు 
కాకుండ, రసమొలుక కుండా యీ పండ్లను చక్కగా జేబులో వేసికొని 


55 


36 
ప్రయాణం సాగించవచ్చును. 


ఈ ఈశ్వర నిర్మితమైన ఈ సోడాబాటిల్‌ ను ఎక్కడకు తీసుకు వెళ్ళినా 
ఎటువంటి (ప్రమాదం సంభవించదు. చేజారినా చిక్కులేదు. కానీ మన 
తయారు వేసిన సోడాబాటిల్‌ మహాడేంజర్‌. కొంచెం అజాగ్రత్తగా ఉం 
కొంపకూలుతుంది. దాని యోగ్యత అట్టిది. మన యోగ్యత యిట్టిది. మన 
పనికిరాని చెత్త, చెదారం, నీరు ఆ చీనీ చెట్టుకింద పారవేస్తున్నాము. చె 
ఆ వెత్త, చెదారం నుండే రసము గ్రహించి తన బోదెను, శాఖలను, రెమ్మల 
చిగుళ్ళను, పూవులను, పండ్లను ఇస్తూంది. ఈ వింత “ఫ్యాక్టరి” లో జరి 
విశేషాలు గమనిస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఈశ్వరశక్తిని గుర్తిం 
విస్తుపోతాం. మనము పారపేసిన చెత్త నుండి యిన్ని పదార్జాలెట్లు వచ్చినవి 
కొమ్మ, రెమ్మ, చిగురు, పూవు, పండు, రంగు, వాసన అంతా వ్యత్యాసా 
ఇన్ని మార్పులెవరు చేసినారు? ఇన్ని రుచులెవరు కల్పించినారు? ఇది అం 
మనము గమనించు చున్నామా? లేదు. అందువలననే మనం కనులుం 
కానలేని గుడ్డివాళ్లంటున్నాను”. 

నారలు కట్టుచీర; లశనంబులు కాయగసుళ్ళు; కొండలున్‌ 
కారడవుల్‌ నివాసములుగా( దపియించి STH లెవ్వరిన్‌ 
జేరుకొనం దలంచి రల చిన్మయ తత్వము సర్వమానవో 
ద్దారము గోరి కొన్న యవతారము మద్గురుమూర్తి గొల్పెదన్‌. 


56 


37 
9. నృతి-అపనృతి 

పద్దకు టబ్రీటుమెంటుకయి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో 
న సామాన్య కుటుంబీకుడు. రెండవ ఆయన అధికార పదవిలో 
వాడు. సంపన్న గృహస్టుడు... 

వరాన్య కుటుంబీకుడు చాలా రోజులుగా అనారోగ్యంతో 
ఏడుతూనున్నవాడు. అనారోగ్యానికి తోడు తొడపై పెద్దకురుపు. ఎటూ 
లేడు, మెదలలేడు. భోజనం లేదు. ఇట్టిస్టితిలో ఆయన నా దగ్గరకు 
డు. అంతకు పూర్వం ఎన్నో మందులూ, మాకులూ తిన్నాడు. తిన్నా 
తం దక్కలేదు. ఆఖరు “స్టేజి? లో ఇక్కడకు వచ్చాడు. ఇప్పుడాయన 
నీవీ తప్ప యితః పరం బెరుగి అన్న పోతన్న గారి గజేంద్రుని ROS 
ది. నా వద్దకు వచ్చి జపం చేసుకొంటే, తనకేదో ఉపకారం జరుగుతుందనే 
్మకతో, ఆశతో వచ్చినాడు. 

AS సంపన్న గృహస్టుని సతి. అతడేదో ఉద్యోగి. ఒకరిద్దరు బంటోతులు, 
టవాడు, పెద్ద కుటుంబంతో ఇటకు వచ్చినాడు. ఆయనకేదో కడుపులో 
8 జబ్బున్నది. అది అట్టే బాధ కలిగింపేదీ కాదు. ఫ్రమాదం కలిగేది కాదు. 
ంచెంగా బాధమాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఆయన సాయంకాలం 
యింటికి వచ్చి కూర్చున్నాడు. 

‘Do నాయనా! ఏం పనిమీద వచ్చారు” అన్నాను. ఆయనగారు “అవునండీ 
నం మీదగ్గర కొస్తున్నానని జాబు వ్రాశాను, అది చేరే 
టుందనుకుంటాను”, నేను ఫలానా ఉద్యోగిని ఊరూ, సరూ ఫలానా 
చెప్పాడు. 

“సరే, బాబూ! అసలు మీరిట కెందుకొచ్చారు?’ అన్నాను. 

‘౪, ఆల... ఏమీలేదండీ! నాకు నాలుగు సంవత్సరాల నుండి కడుపులో 


57 


38 
నొప్పిగా ఉందండి. దానికేదో వైద్యాలు చేశానండి. బొత్తిగా లాభం లే 


పోయింది. మా స్నేహితుడొకాయన మీరేదో |బ్రీటుమెంటు చేస్తారని చె! 
సరే అదీచూద్దాం అనే తలపుతో వచ్చాను” అన్నాడు. 

“సరే చూడండి! నాకేం ఆక్షేపణ లేదిన్నాను. ఆయన [ods 
కూర్చున్నాడు. నమస్కారం చేసుకొన్న కొద్ది నిమిషాలకే ఆ సంపన్న 
'హస్టు కండ్లు తెరచి చుట్టూ వున్న వారివంక పరకాయిస్తున్నాడు. రెండ 
ఆయన (ప్రీయరుకు కూర్చున్నప్పుడు కండ్లు మూసుకొని క్రమ క్రమం 
ఒక(పక్కకు ఒరిగి క్రింద పండుకొన్నాడు. ఆయనలో ఏదో తీవ్రమయి 
యాక్షన్‌ జరుగుతోంది. ప్రాక్టీసు అయిన తర్వాత కూడా ఆయన యిం 
అలానే పండుకొన్నాడు. నేనా సంపన్న గృహస్టుతో “ఏం నాయనా! సుఖం 
ఉన్నారా? కళ్ళు మూసుకొన్నప్పుడు మీలో ఏమి జరిగింది? కడుపు 
బాధ సర్జుకొందా? అన్నాను. ఆయన ‘WED తెలియ లేదండీ! నమస్కారం 
చేసుకొనుటకు ముందు ఎలాఉన్నానో ఇప్పుడూ అలాగే వున్నాను, 
కడుపులో బాధ అలాగే వుంది” అన్నాడు. ప్రారనానంతరం రెండవ ఆయ 
లేచాడు. ఆయన్ను అడగ్గా “ఇదేదో చాలా వింతగా ఉంది స్వామీ 
నాకెన్నాళ్ళనుండో నిద్ర సరిగా లేదు. ఇప్పుడు నమస్కారం చేసుకోగా 
చల్లగా, హాయిగా నిద్ర వచ్చింది. బాధలేమీ తెలియలేదు. ఇప్పుడు చా 
ఉత్సాహంగా వున్నాను”? అన్నాడు. 

తర్వాత సంపన్న గృహస్టులో మార్పేమీ లేదు. రెండవ ఆయన నడవలే 
మొదట బండిలో వచ్చాడు. తరువాత ఉదయం మెల్లగా నడిచి రాగలిగాడు 
మూడో పూటకు పెళ్ళికొడుకులా నడిచి వచ్చాడు. ఆయనలోని అనారోగ్య 
చాలాభాగం పోయింది. ఆయన ముఖవర్పస్సే చెబుతూంది. వీరిద్దరూ ఇక్క 
VO చేసుకొన్నారు. అందు ఒకరి జబ్బు పోయినట్లు కనబడుతూం 
ఇంకొకరికి ఏమీ ఉపయోగించ లేదు. ఇదియేమిటి? ఈ విషయాన్ని అ 


58 


39 

"క్ష్మంగా “ఎనలైజ్‌” చేసి చూస్తే ఎన్నో వింతలు గోచరిస్తాయి. 
పాటకచ్చేరీ చూడండి- పాటకుని శ్రావ్యమైన కంఠము, మార్హంగికుని 
ద్యము, ఫడేలువాని వంతపాట, (పక్కతాళము, ఈ నలుగురి 
మ్మీళనమే మేళము. ఇందు ఎవరు అ'పమార్గంలో పడినా కచేరి రసాభాస 
తుంది. ఫిడేలు వాడొకదారి, మార్హంగికు డొకదారి పట్టిన, పాటకుడు 
త గొప్పవాడైనా యేమి చేయగలడు? అతని పాట మనకానందము 
యజాలదు కదా! ఈ సాధనములన్నీ కలసిన గదా రమ్యత! 

మన యీ యోగమార్గమూ అట్టిదే. ఈశ్వరుడనే పాటకుడు అమృత 
JAI గానాన్ని మనకు వినిపించాలని యెప్పుడూ గానం చేస్తాడు. 
న అవివేకం వల్ల ఆ గానమాధుర్యాన్ని విని ఆనందించకుండా పెడచెవుల 
డుతున్నాము. ఆ పరతత్వము దయామయమయినది. “ఓషన్‌ ఆఫ్‌ లవ్‌ 
కుక మనకు అన్ని విధములా మేలు చేకూర్చచూచును. పాలు చేపునకు 
చ్చిన తల్లి, AS ఎప్పుడు తనవైపునకు తిరిగి స్తన్యం గ్రోలునా అని 
దురుచూచుచుండును. బిడ్డ స్తన్యము నాస్వాదింప కున్నదే యని ఆమె 
రితంచును. అజ్ఞానముచే శిశువు అటు ఇటు చూచుకొనుచు వలసిన 
నిని గ్రహింప నేరదు. బిడ్డ కోరినపుడు కోరినదంతయు నిచ్చుటకు మాత 
ంసిద్దురాలే! ఆ పరతత్తాన్ని “తండ్రీ! నన్ను రక్షించు? అని అమాయికంగా 
రుకుంటే- అదియే అన్నిటినీ చక్కదిద్దుతుంది. 

అనారోగ్యంతోటి, తొడపైన పెద్దకురుపుతోటి బాధపడుతూ వచ్చిన 
Ld కథ చూడండి, చాలా ‘Scr’ “యాక్షన్‌” జరిగింది. బాధ తొలగింది. 
తగ్గడం అలా శృతి కలయడం వల్లనే కదా! 

ఇక రెండవ ఆయనలో ఏదో అపశృతి ఉంది. నేనధికారిననీ, 
ంతుడననీ, యీ బీద తెలుగు శాస్తుల్లతో ఏమిటనీ? ఇల్లా రావయ్యా - 
' ఒక మంత్రం పేసిపోవయ్యా అంటే ఆయనే వస్తాడు. మంత్రం వేస్తాడు. 


59 


కారు. భగవద్గీతలో యిలా చెప్పింది. ఉపనిషత్తులు ఇలా అంటున్నాం 


i 40 ‘ 
ఆయనకేదో 'పదిరూపాయలిద్దాం అనే ఫోజులో వచ్చాడు. ముందు ఫలా 
ఉద్యోగస్టుణ్ణి అని చెప్పాడు. కబడ్డార్‌ అన్నట్టు. తరువాత తన ఊరూపే, 

@ £0 ( ల 
చెప్పె- చిట్టచివర తన బాధను గూర్చి చెప్పాడు. నమస్కారం చేసుక్‌ 
తర్వాత చిట్టచివర ఆయనకేమీ జరగలేదంటే యేలా జరుగుతుంది? 
పాలు త్రాగక అటూ యిటూ కోతి కొమ్మచ్చులాడు తుంటే తల్లి మా 
యేం చేస్తుంది గనక!” 


KKK 
పూర్వపు (గ్రంథాల నుండి మాష్టరుగారు ఎప్పుడూ కోటు చేసేవా 


వేదాల భావాలు ఇవి అని యెప్పుడూ అనేవారు కారు. వాటి (ప్రసక్తి వచ్చి; 
అంగీకరింపేవారు కూడా కారు. మాస్టరు, “నాకిలా తోస్తుంది. ఇలా చేయ 
మంచిది. ఇలా చేయకూడదు” అనే చెబుతూండేవారు. మనుస్మృతి, భగవద 
ఇత్యాదులు వ్రాసినవారు అప్పటి దేశకాల పాత్రా నుసారంగా వ్రాశార 
దేశం, కాలం, పాత్రత మారినందు వల్ల వాటి విలువలూ మారఠినాయి 


లేదు. వాటికీదో కొంత విలువ వుంది. అంతవరకే గుర్తిద్దాం. ఆ పాతపు Sr 
చదివినందువల్ల మన (పశ్నలకు సమాధానాలు రావు. మన శరీరమ 
DASA) మనం కేర్‌ఫుల్‌గా చదివితే ఎన్నో మంచి సమాధానాలు వస్తారు 
అందువల్ల నేనెప్పుడూ నా శరీరవునే పుస్తకాన్నే చదువుతా 
పూర్వ[గ్రంథాలు చదవను. చదివినా వాటికి ప్రాధాన్యమివ్వను. 
నా సంకల్పము లేను గన్లొనినవింతల్‌ సుంతయేన్‌ దోషమా 
యా 'సంసర్గము లేనిపేయగుట తథ్యం బంటకున్‌ DT 
వ్యాసంగంబును పుణ్యసాథ్వి se యయ్వైవోటలున్‌ సాక్షు లిం 
దే సందేహము కల్లజేసితివి యింకే మందు నో ఈశ్వరా! 


60 


41 


10. సాయంకాల ప్రార్థనలో 


లోకములో దైవమును కనుగొనుటకయి యెన్ని విధాలైన మార్గాలున్నా 
ంటున్నారో, వాటి యన్నింటి శక్తినీ సమీకరణము చేసి ఒక యాకారము 
రచినచో నాయాకారమునకు Bid నందీ లైనున్నది. దివ్యజ్యోతిని 
గించుము నధ్బుతమగు శక్తితో భగవంతుని చూపుచున్నదీ యోగమార్గమొక్కటే! 
ఎంతో ఆస్వాద్యముగా, అందముగా “ఫస్టుక్లాసు? రుచితోనున్న 
౦గీరు మామిడి పండును తీసికొందము. ఆ ఫలమున కట్టి యోగ్యతలు 
గుటకు ముందు ఎన్నో ప్రయోగాలు జరిగినాయి. ఒక చెట్టు పండు 
గా వుండి ఆకారము చిన్నదిగను, పీచు అధికముగను నుండవచ్చును. 
కొక రకము ఉీచులేక పెద్ద యాకారమున నుండి రుచి DON నుండవచ్చు. 
అన్నీ సరిసమానముగ నుండి, కంటి కసహ్యము కల్లు రంగు కలిగి 
౦డవచ్చు. అంతా "సరిగా వున్నా ఆ పండు వాసన యింపైనది కాక 
పచ్చు. ఎందరో తోటమాలులు ఎన్నో (ప్రయోగాలు చేసి, మంచి వాసన 
పడేటట్టు, కంటి కింపగు రంగు, పంటి కింపగు రుచి కల్లు లాగున 
జుహంగీరు మామిడి యంటును ‘NG పరచినారు. మనకు మొదటి 
టమాలులు చేసిన [(పయోగములతో నిక పనిలేదు. సరాసరిగా 
PORDAS పండించ వచ్చును. దానికి యింకను క్రొత్తరుచి, కొత్త 
కారమును కల్పింప వచ్చును. ఇంతకన్న కోరతగిన రుచిలేదు. సువాసన 
. అందములేదు- అనే స్టితికి మనము పో (ప్రయత్నింప వచ్చును. 
అలాగే, సృష్టియాది నుండి పలువురు సృష్టికర్తను తెలుసుకోవడానికై 
విధాలైన [ప్రయత్నాలు చేసినారు. ఆకసము నుండి కనిపెంచు 
తలను, మేఘములను, మెరపులను, వరమును ఈశ్వర విలాసముగా 


61 


42 
తొలుత తలచిరి. కొండలు, నదులు, సముద్రములు ఏతదంశములుగనే 
భావించి పూజించిరి. తృస్తినందక యా ఈశ్వరశక్తి ఇన్ని రూపములుగా 
నుండదు. సృష్ట, 28, లయములను వూడు రూపములుగా 
కనబడుచున్నవి. కనుక బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు అని పేర్లు పెట్టెదమని 
భావించినారు. ఆ తర్వాత BON AB), DO, DTPD ఈ మూడు 
తత్త్వముల మూలమొకటేనని తెలిసికొన గలిగి నారు. ఇట్లు అనేక దశలుగా 
వచ్చిన జ్ఞానము యొక్క చివరిమెట్టు అగు 


మెట్టు పైమెట్టుగా పరంపరగా 
ఇత్యాదుల కందిన మెట్టుకు పై మెట్టు; 


సంధ్యా వందనాదులు, భగవద్గీత 
నుండి మనయోగం ఆరంభమైంది. 
చిల్లర దేవతల పూజించుట, యజ్ఞయాగములు చేయుట, (తిమూర్తు 
విగ్రహారాధనము, జపతపములు, భజనలు వగైరాలు చేయకయే మన 
ఈ యోగమార్గము వలన పైవాటి ఫలము పొందవచ్చును. ఈ యో 
మార్గములో (పతిపాదింపబడే “ప్రీమి అనే తత్త gad అవియన్ని 
యిమిడి యున్నవి. అవి యన్నియు నీయగలిగిన "సత్సలమును 
ప్రీమతత్త్వ మొకటియే ఇపుడు నీయగలుగుచున్నది. బహ్మసాయుజ 
నందుటకై మన మీయోగ మార్గమున పురోగమించి మరణరాహిత్యమును పొం 
ఈశ్వరుడు ప్రేమ మయుడు, కరుణామయుడు. కానీ, యీ (ఎ 
యటువంటిది కాదు, కాకపోగా పైపెచ్చు అందుకు విరుద్ధ మయి 
సత్పురుషుడు, పీమమయుడు అగు భర్త, -తెలివిలేని, గయ్యాళి 
దాంపత్యము వంటిదీ Qe. అజ్ఞానము వలన భార్య ఎంత హం 
చేసినప్పటికీ, భర్త ఎంతో ప్రేమతో చక్కదిద్దటానికే ప్రయత్నిస్తాడు, 
శిక్షించడానికి గానీ, Barco చేయడానికీ గానీ డ్రయత్నించడు. ఎం 
పడినా ఆ (సీమ తత్త్వమునకు లోబడియే “ప్రకృతి? అనే భార్య ఈశే 


62 


43 

భర్తను చేరుతున్నది. చాపల్యము వలన విడిపోవుచున్నది. అది ఎన్ని 
వికారములు చేసినప్పటికి ఎంత కోతికొమ్మచ్చు లాడినప్పటికీ ఈశ్వరుడు 
దానిని బుజ్జగించి (ఏమిస్తూసే ఉంటాడు. 


నీటి మార్గమునకు అడ్డుపడిన రాతిని, నీటి ప్రవాహము ఏమి వేయును? 
శమ్మని రాతిని పగులకొట్టి యవతలకు విసరి పారపేయునా? పారవీయదు. 
ఎల్లమెల్లగా దానిచుట్టూ చేరి- అలలనే చేతులతో కౌగిలించి, లాలించి, 
DROI దానిని లోగొనునంత BSH పెరిగి, దానిని తనలో నిముడ్చుకొని 
నలో భాగముగ చేసికొనును. 

(పకృతిచే పేరేపింపబడు వికారములే మన ఆధివ్యాధులకు కారణములు. 
) (DH) BO చక్కబడునా? తాను ్రేరేపించిన దానిని తాసేల చక్కదిద్దును? 
దు. కాన, దానినాశయించి లాభము లేదు. ఈ మందుమాకుల వల్ల 
® తొలగదు. (పమమయమయిన ఆ ఈశ్వర తత్త్వమొకటే మన 
వ్యాధులను నివారించి మనలనుద్దరించగలదు. అట్టి పీమతత్త్వము యొక్క 
యమున మన మానందమును పొందుటకు ఈ యోగము దారి చూపుచున్నది, 
KKK 


PUIS SI వూయావరణం. ఏలాగో తంటాలుపడి oor 
వరాన్ని అంటే మాయావరణాన్ని దాటి ముందుకు సాగితే, సరిగా 
“ణములోనే దిగిపోతున్నాము. పోనీ- కుంభకోణం నుండి తప్పుకొని 
IR- మళ్ళీ మాయవరంలోనే పడతాం, ఈలాగుంది మన Re. 

గూవరణం కల్పించే పద్మవ్యూహంలో చిక్కుపడి బయటకు 
డా వున్నాము. కుంభకోణం వెడుతూంటే ఈ భావమే తోచింది. 
లు లో మాస్టరుగారు అలాగే అన్నారు. 'మూయవరం దాటి 
౦ వస్తున్నామనీ, ఇదేదో మోసమనీ మీరు తలవేకాలం రావచ్చు. 


63 


44 
ఈ మాయావరణమే మిమ్ములను అలా తలచేటట్టు చేస్తుంది. అప్పు 
మీరు నన్ను శంకించవచ్చు. కానీ, ఇట్టి ఒడిదుడుకులను దాటడానికి ఒక 
మార్గము. అది నామీద “లౌ” అన్న WSS’ ఈ చీకాకులనే సము 
మీరు దాటగలుగుతారు” అన్నారు. 


“నీ Sar తలపోయుచుంటి వదియే నీ కన్నులం HS (భాం 
త్యా విష్ణుండవు గుర్తెరుంగి” నను పల్కంగీకరింపం దగున్‌ 
నా వైక్లబ్యముచేత KOS దటే నా తండి! యానాడు ధ్యా 
నావిర్భూతము దివ్యదర్శనము! మిథ్యార్ధంబు లట్టుండునే? 


ఆశ్చర్యంబుగ దోచె విద్యుతుల్‌ SOB విచిత్రంబుగా 
నైశ్చల్య మ్మొదవెన్‌ ద్యుతిస్టలికి స్వర్ధచ్భాయముల్‌ దానన 
త్యాశ్చర్యంబుగ నక్షరంబులును Habs స్టానముల్‌ కన్పడెన్‌ 
'పశ్చాద్శష్టము లిందుకున్‌ HOSEN; భాంతత్వ మింకేదియో 


ఉ. చూచెద జూచెదన్‌ DOS; శూన్య మనంత మహాం 
తరాళమే గోచరమౌను; దానికొక గొప్ప మహా 
వరణమ్ము [గమ్ము; లో జూచెద జూచెదన్‌ బరమ 
'సూక్ష్మముగా బరమాణు బిందుపే గోచర న 
మౌను దానికిని కొండక యావరమ్మె క్రమ్మెడున్‌; 


శా. అజ్ఞానావరణంబు దీనినెటు పాయం [దోయగా 
DOT జిజ్ఞాసైకరసంబుగా నెపుడు నా 
చిత్తంబు వర్తించునో 'సుజ్ఞావర్త సుఖ 'స్వరూ 
DEO నిన్‌ జూడంగ నెట్లబ్బునో ఓ జ్ఞానా 
త్మక! ఓ సుఖాత్మక! విభూ! ఓ నిత్య సత్యాత్మకా! జిజ్ఞాసువు. 1 


64 


45 


Lr: ద్వేషము కూడదు. 


కొన్నాళ్ళ క్రితం ఒక అమ్మాయి మా యింటికి [టీటుమెంటుకు వచ్చింది. 
ట వచ్చిన భర్తనడుగగా తన భార్యకు ఏదో దెయ్యం 'పట్టినదనియు, ఆమెకు 
లంతా పోట్లు, నొప్పులు కలుగుచున్నవనీ, నిద్రపోనివ్వక, తిండి 
సనీయక నానా తిప్పలు పెడుతున్నదనీ- ఆ బాధల నివారణకు ఇటకు 
రుగూరి నుండి వచ్చాననీ తెలిపాడు. సరేనని అందరితో నమస్కారం 
'సుకొమ్మన్నాను. అందువలన ఏమీ 'సర్దుకొనలేదు. మర్నాడు ఉదయం 
దంపతులు మరలా వచ్చారు. అందరితో కలసి నమస్కారం చేసుకొన్నారు. 
యినా ఏమీ లాభించలేదు. పీయరుకు వచ్చిన మిత్రులంతా వెళ్ళిన 
వాత ఆ దంపతులను పిలచి నా యెదుట కూర్చుండబెట్టుకొన్నాను. 


ఆమెతో “తల్లీ! నీకీ బాధ వచ్చినదెందులకో- అదియేలా తొలగిపోవునో 
యాలనీ, బాధ తొలగిపోయి సుఖం కలగాలనీ- ఈశ్వరుణ్ణి ప్రార్ధించు” 
ఇను. వారిరువురు నమస్కారం చేసుకొన్నారు. కొంత సేపటికి కన్నులు 
ఆమె ఇలా అన్నది- 


“నా ఆడుబిడ్డ కొన్ని సంవత్సరాలకు పూర్వం చనిపోయింది. ఆమె రూపం 
డు కన్నులు మూసికొనగా కనిపంచింది. ఇదివరకు అపుడపుడు 
సిస్తూంటుంది. దయ్యమయి నన్నిలా బాధిస్తూన్నదని నాకు తోస్తూంది. అనింది. 


నీను “సరేనమ్మా! మరల నమస్కారం చేసుకొని ఈతూరి నీకు కనిపిస్తే, 
కు నీనుండి యేమికావాలో తెలుసుకో. ఎంతో గేమతో, ఆదరముతో 
కోరీ కోరికలు తీర్చడానికి సిద్దముగా ఉన్నాను. నన్ను బాధించకు అని 
కో” అంటిని. ఆమె మరలా నమస్కారం చేసుకొన్నది. కనులు తెరచిన 
సత ఇలా అన్నది- “ఆమె మరలా కనిపించింది. నన్ను వదలి పొమ్మని 


65 


కోరితిని. బాగా చెప్పుదెబ్బలు అనరా పోనంటున్నది.” అనింది. 
నేను “ఏమి తల్లీ! ఆమె తనకు తానే వెప్పుదెబ్బలు కావాలంటుం 
ఎవరైనా తనను చెప్పుదెబ్బలు కొట్టమని కోరుతారా! కోరరు. మరి SOAs 
8 DAAD పై ఈర్ష్యాసూయలు కలవాళ్ళే ఆమని ‘aS చెప్పుదెబ్బలు తగలా 
కోరుతారు. అందువలన ఈ చెప్పుదెబ్బలు కోరుతున్న దెవరు? నీవే. 
నీ యాడుబిడ్డపైనున్న ద్వేషము వల్ల ఆమెకు ఏదో శిక్ష జరగాలని లో 
యెక్కడో కోరుతున్నావు. ఆ కోరిక యొక్క "పరిణామం ఇది. నీకా 
ద్వేషమెందుకు తల్లీ" అన్నాను. 
భర్త అడ్డువచ్చి-'నా భార్య చాలా బుద్దిమంతురాలండీ! నాతోబుట్లు 
ఆమె చాలా స్నేహితురాళ్ళు” అన్నాడు. “చాలు ఊరుకోవయ్యా A 
తెలుసు? పిల్లికి ఎలుక సాక్ష్యమా- సైకాలజీని ఎంతో జాగ్రత్తగా స్టడీ 
గానీ లోని నిజం తెలియదు. ఆ వ్యక్తిపై గల ద్వేషమే, ఆ దయ్యం DA’ 
బాధించడానికి గల కారణం. అంతకన్నా వేరే కారణం లేదు. మన అసూ; 
ద్వేషాలే మనల్ని మరింతగా బాధిస్తాయి. ప్రేమ- ద్వేషము, ఇవి Bo 
బెల్లమూ, అల్లమూ. రెండవది దానికి క్వయిట్‌ ఆపోజిట్‌(పాద్దెదుర 
ఈమెలోని ద్వేష షమే రోగప్రాబల్యానికి కారణం. రోగం కుదిరితే ఆ Ba 
వదులుతుంది” అని ఆయనతో అని, ఆమెతో “ఏం తల్లీ! ఇలా చూ 
ఇదిగో నీవు నీ యాడుబిడ్డను నీ తోబుట్టువు లాగు కాదు; న్స కన్నబిడ్డ ల 
ప్రేమించాలి. ఇదివరకుందే పాత ద్వేషాలను, రోషాలను కడిగి వేసుకో; 
అంతే. “క్లోజ్‌ ఇదుగో ఇప్పుడు చూడు నీ మనస్సును చల్లగా, తియ 
కుదుర్చుకొని ఆమె, నీవూ సుఖంగా వుండాలని కోరుకో” అన్నాను. 
కొంచెం తటపటాయిం చింది. “ఊ...ఏమిటా వేషం?” 
గదమాయించాను. ఆమె సర్దుకొని మనసు మార్చుకొని కొ 
చిరునవ్వుతో నమస్కారం చేసుకోవడం నాకూ గోచరించింది. కొంచెం సే 


66 


47 

లు తెరచింది. చాలా ఉత్సాహంగానూ, సంతోషంగానూ ఉంది. నాకు 
స్కారం చేసి “బాబుగారూ! మీరు రక్షించారు. మనసులోని పీడ అంతా 
గ పోయింది. దాంతో శరీరంలో బాధలన్నీ పోయాయి. చాలా సుఖంగా 
ద. ఇకమేము వెళ్ళివస్తాం బాబూ! నమస్కారం? అంటూ బయలు దేరారు. 
096 మీ దంపతులు సుఖంగా ఉండండి. ఈ ముసలాణ్ణి మాత్రం 
సృడప్పుడు జ్ఞాపకం చేసుకోండి? అన్నాను. వాళ్ళు చిరునవ్వుతో “అయ్యో 
త మాటి అంటూ వెళ్ళారు. 

ఆమె ఆరోగ్య మాపూటతో చక్కబడ్డది. ఇపుడామె సుఖంగా వుంది. 


విశ్వామిత్రుడు, దుర్వాసుడు, బు'ష్యశృ్ళంగుడు వీరి మువ్వురి యోగ్యత 
గౌంటివి? మొదటి ఇద్దరూ రాజస, తామసాల యొక్క (ప్రతిరూపాలు, 
భృవల్ల వాళ్ళకే ఉపయోగం లేదు. ఇక లోకానికి ఏం ఉపయోగిస్తారు? 
తీ బుష్యశృంగుడు. అతడి సంకల్పాలన్నీ పరమ 'పవిథతాలే! అతని 
898 యావత్తూ ఏదో మంచిని సాధించేందుకు, 'సృష్టి క్రమాన్ని 
గించేందుకు, లోకాన్ను ద్దరించేందుకు ఉపయోగ పడింది. పై ఇరువురి 
దిరిగా- ఉన్నదాన్ని చెరిచేందుకు కాదు. అటువంటి బుష్యశృంగుడు 
దలైనవారే మనకు మార్గదర్శకులు. 
్డ kkk 

ఏదో చిన్నచిన్న రోగాలను, బాధలను పోగొట్టడానికి ఈలైను ఏర్పడ లేదు. 
ర్నటీని అనగా అమరత్వాన్ని స్టాపెంచడానికై ఏర్పడింది. ఈ ఎటర్నటీ 
ది ఫిజికలోల్లు (భౌతిక దేహం) లో వర్కుచేయడం మొదలు పెడితే 

BS బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమాప్పుతే” అన్నట్లుగా 
టుంది. ఆ బ్రహ్మసంస్పర్శ ఏలాగుంటుంది? సమాజాన్ని వదలి పెట్టి 
క్కడూ అట్టిస్టతిని పొందలేడు. ఈ విశ్వంలో ఏ ఒకడు అట్టి యోగ్యత 


67 


48 
ను సంపాదించినా WS ఈలోకంలోని (ప్రజానీకాన్ని అంతా ఆ లేప 
తీసుకు రా గలుగుతాడు. అదే ఈ STI. జాతి, మత, కుల, ధన విభాగా 
విడనాడి ఈశ్వరత్త్వమును వెన్నాడి అనుసరిస్తేనే కాని మనకా లెవెల్‌ అందదు. 


68 


49 


12. అమురత్వము 


లచే, వ్యాధులచే బాధలు 'పడుచున్న నన్ను బాగు పజచి స 
'థారమైన నీతే, జోధారకు బాత మొనరుచు కొనవే! దేవా! 


) యెప్పుడో వ్రాసిన పద్యం గుర్తుకొస్తూంది. మనకు ఈ అలజడి, 
ఎలు అన్నీ మనలో నుండే వస్తున్నాయి. ఎపుడెపుడో మన మొనర్చిన 
నుల సారాంశమంతా మనల నంటి పెట్టుకొని యాడించు చున్నది. 
పేరుకొన్న మురికి నంతనూ “మాస్టరు D.I.D సహాయం వల్ల 
)[(ప్రవాహంలో కడిగి వేసుకోవాలి. 


QSOH ఉన్నదున్నట్టుగా మనం తినగలమా? దానిలో మనకు 
f v, 9 
బడని, యోగ్యముకాని "పదార్థములెన్నో ఉన్నాయి. ఆ ఉస్తికాయ 
NIA, దానిలోని పనికిరాని గిజరు తీసివేసి, కడిగి శుభ్రపరిస్తే అది 
SAND యుంటుంది. 


'టులనే మనలోని యశుచిని పారద్రోలి నిత్య శుచిత్వాన్ని నెలకొల్ప 
చ మనకు అమరత్వం సిద్దించగలదు. అమరత్వమనగా యేమిటి? 
బతుకంతా ఎన్నో విషయాలపై ఆధారపడి ఉన్నది. అలా వుండ కుండా 
౦ యిండిపెండెంటుగా “స్టాండు” కావడమే అమరత్వం. ఆహారం 
ండా కొంత సేపు మాత్రం ఉండగల్లుతున్నావు. వునవు 
రత్వమునకు దగ్గరయగు కొలది క్రమముగా ఆహారము మానిననూ 
వ గలగాలి. నీరు త్రాగకయే జీవించ గలగాలి. చిట్ట చివరకు గాలి 
Sab ఈ (పజ్ఞతో కంటిన్యూ కావాలి. అట్టి యోగ్యత సృష్టిలో ఇంత 
రూ పొందలేదు. ఇకముందు పొందగలమా అంటే ఈ యోగమార్గము 
పొందాలి. "సరోజినీదేవి ఉపన్యాసంలో- “మరణ రాహిత్యము” అని 


69 


50 
చెప్పింది. ఆమె DAS మాటలు సత్యం. ఒక బోడి సన్యాఫని నీవేమి 
చేయగలవు అని అడగవచ్చును. కానీ ఈ యోగ మార్గమున అమరత్వం 
సాధించడం సత్యం. నేను పొందవచ్చును, పొందలేక పోవచ్చును. కానీ ఏ 
ఒకసోల్‌ పరమ ప్రాప్యమైన అమరత్వం పొంది తీరుతుంది. వెనుకటి జన్మం 
P ఉన్నానో కాని, ఈజన్మలో ఇదే నిశ్చయంతో వున్నాను. అందు 
ఏలోటు జరిగినా, నా దౌర్బల్యమే కాని, వేరు కాదు. నేను లోకాని 
ఉపరించకపోతే అట్టి యోగ్యత నాలో లేదని విచారిస్తాను. అంతేకాని 
యోగాన్ని నిందించను. గట్టిగా ఉండే మంచిచెట్టుకు (ప్రమాదం ఉండ 
తొట్ట ఉంటే మహావృక్షం సోహతం కూలుతుంది”. 
శ్రీ నిరంతరానందని శ్రేయ DG 
సాధకము, సర్వ కిల్చిష బాధకము, "స 
మగ విజ్ఞానదము, మహా మహిమ ఘనము 
శరణమగు మాకు సద్గురు చరణయుగము. 


70 


51 
13. శుచిత్వము- స్పృశ్యత 


“మనదేశంలో ఇన్ని మతాలూ, జాతులూ వాటి భేదాలూ పడుగు 
కల్లాగ మనల్ని చుట్టి పేసినాయి. అదీగాక, మతద్వేషమూ- జాతి ద్వేషమూ 
రెండూ తేనెతుట్టెల్లాగా కూడా మనల్ని ఆవరించాయి. దానితో నేను 
, నీవు పేరు అనే భేదభావం (ఏతీవ్యక్తిలో పుష్కలంగా (ప్రభవించింది. 
నివల్లనే అంటే యీ పృథగ్భావం వల్లనే OASE గుమాదం 
సంభవి'స్తూంది. (ప్రమాదం అంటే మృత్యువే. దాన్ని వునం ఎలా 
యించగలం? అది అంత సులభమా? కాదు. (ప్రయత్నం చేస 
యించాలి. అంటే మనలో ఉండే జాతిమత విద్వేషాలు రూపు లేకుండా 

DETI. అంతా ఒకటేనన్న భావం కలగాలి. 


హిందూమతం ఇపుడున్న OS® నుండుటకు అట్టిభావం లేకుండా 
౦డడం వల్లనే కదా! ఇందులో ఎన్నో శాఖలు, కులాలు. ఒకరికి ఇంకొకరికి 
ంతనలేదు. పైగా తీవ్రమయిన As, విద్వేషాలకూ నిలయమై 
యింది. హాందూమతానికి మూల స్టంభాలుగా నుండ వలసిన మఠాలు, 
ధిపతులూ, పీఠాధిపతులూ, దేవాలయాలూ ఈశ్వరుని యొక్క దివ్య 
మును పంచి పెట్టేవి పూర్వం. అట్టివిపుడు అందరకూ సమానంగా పంచి 
ట్టేవిగా ఉన్నాయా? జ్ఞానాన్నీ, ఆనందాన్నీ వెదజల్లు తూన్నవిగా ఉన్నయా? 
వు. అవి అజ్ఞానానికీ, మూఢత్వానికీ చిహ్నాలు మాత్రంగానే ఉన్నాయి. 
ప్పుడో ఎవరో వ్రాసిన మంత్రాలను పట్టుకొని వ్రేలాడడం, వారు Daya 
ర్వాచారాలను గుడ్డిగా అనుసరించడమేనా హిందూముతము? 
ow ప్రేమించి, తాను లోన, బయట శుచిగా (ప్రవర్తింపవలయునే 
ని,పైపై డాంబికాల వలన యేమవుతుంది? మన (ప్రక్కవారు దాహంతో 
క్కు చస్తున్నా వెధవా పో! నీవు మాలవాడివి. నిన్ను అంటకూడదు. నీకు 


71 


52 
మంచినీళ్ళు ఇవ్వం పో” అన్న ROS మనం ఉన్నాం. “పంచములు మాత్రం 
మానవులు కారా? వారినల్లా నీచంగా చూడడం మానవత్వమేనా? “తగదు, 
వారిని చక్కబటిచి మనతో సమానంగా గౌరవించడం న్యాయం' అని JET 
ఒకడంటే, వాడి తలకాయ బద్దలు చేస్తున్నాం. ఆ కార్యానికి సంతోష 
సూచకంగా మిఠాయిలు పంచిపెడుతున్నాం. ఇంతకంటే సిగ్గుపడవలసిన 
విషయం, దుఃఖపడదగ్గ విషయం ఏముంటుంది? 

అసలీ పంచములు ఇలాగెందుకున్నారు? దీనికెపరు బాధ్యులు. అది 
ఆ బజారులోనున్న పిల్లవానిని చూడండి. కాళ్లనిండా బురద, చినిగిన os 
నిండా మట్టి, మి, తారు మరకలు, జుట్టునిండా యిసుక వాటితో అ 
ఉన్నాడు. అటువంటి Seger యెవరు ఎత్తుకొని ముద్దాడ గలరు? అ 
నిజమే కానీ, దానికి బాధ్యులెవరు? ఆ కుజ్జవానిని ఉదయం Ba, స్నాన 
చేయించి, మంచిబట్టలు కట్టించి, బడికి పంపి, శుచిగా వుంచే బాధ్య 
యెవరిది? అది పెద్దలపైనే ఉంది. మురికిగా నున్నాడని 'పెల్లవానినం 
లాభమేమిటి? అట్లనే 
సంచములు శుచిగా ఉండడం లేదనీ, మనమధ్య ఉండటానికి వా 
యోగ్యత లేదనీ, యీసడించడంలో సారస్యమేమిటి? పంచములాస్టితీ 
నుండుటకు అగ్రవర్ధములనుకొను మనమే కదా బాధ్యులం. వారికి వి 
ASE, సదాచారముల నలవరచక, క్రిందికి (తోసివేసి వారు మన 
సమానంగా ఉండటం లేదంటున్నాము! వారిని చక్కదిద్ద వలసిన బా 
సంఘములోని పెద్దల పైనే ఉన్నది. 
సరీరంలో ఒకభాగం రోగగ్రస్టమయితే తక్కిన అవయవాలు పనిచే 
జాలవు గదా? పైపెచ్చు శరీరానికంతకూ చెరుపే కలుగుతుంది. అలానే 
సంఘమనే శరీరంలోని యీ రోగాన్ని మనమంతా కలిసి పోగొట్టి బాగుపరచా 


72 


53 
శరీరాన్నీ, మనం ఉపయోగించే వస్తువులనూ మలినము లేకుండా 


౦చడమేనా శుచి? అదీ ఒకవిధంగా ఉండడం అవసరమే. 


_ బాహ్యాభ్యంతరశ్ముచిః... అనేది మనం గమనించాలి. మన ఆలోచనలు 
ువర్తనలు మాటలు శుచిగా ఉండాలి. మన ఆలోచనలు ఒక తీరుగానూ, 
Pi ఇంకొక తీరుగానూ, చేతలు మరో తీరుగానూ ఉంటే మనలో 
ఎచిత్వమెక్కడ ఉన్నట్లు? 

శ్రీకృష్ణుడు DOGS హస్తినాపురం వెళ్ళినాడు. రాజరాజగు దుర్యోధనుడు, 
ంకెందరో రాజులు, విదంరాదంలగు వుం[తతులు ఆయనకు 
్వాగతమిచ్చారు. దుర్యోధనుడు మొదలగువారు తమ, తమ గృహాలకు 
దుకు రమ్మని ఆహ్వానించారు. కాని, కృష్ణుడు అచ్చటకు వెళ్లలేదు. అతని 
ాశితుడగు ఒక సామాన్య గృహస్తు విదురుడు. అట్టి విదురుని యింట 
కృష్ణుడు బిసచేసినాడు. ఎందువలన? రాజరాజు ఇంటిలో భోజనము 
దా? చేదే. అతని ఆలోచనలు చేతలు తిన్నవైనవి కావు. అందువలన కృ 
డక్కడికి వెళ్ళలేదు. విదురుడు నిండారిన [పీమతో కల్లా కపటమెరుగని 
తొ తనను ఆహ్వానించినందు వల్లనే అక్కడకు వెళ్ళినాడు. 

XxX 


మనం ఒకచోట నుండి అన్నివైపుల పరికించి చూస్తే ఆకాశం క్రిందకు 
మనచుట్టూ ఉన్న భూమితో అంటిసలాడడం కనపడుతుంది. దానినే 
జున్‌ అంటారు. ఈ 'హౌరైజన్‌ యెక్కడకు వెళ్ళి చూసినా మనచుట్టూ 
డుతూనే ఉంటుంది. అది మన కంటిచూపున కందినంత దూరంలోనే 
టుంది. కాని, మనదగ్గరకు రాదు. మనం ఎంతదూరం (ప్రయాణం 
న్నా అది మనకెడం గానే ఉంటుంది. 


న కష్టాలు, వ్యాధులు, చివరకు మృత్యువు యెటు చూచినా మన చుట్టూ 


73 


కనబడతాయి. మనలోని దౌర్బల్యం a మన దగ్గరకొస్తాయి. మన మీది 
వస్తాయి. ఈ యోగమ హత్తు వల్ల యీ కష్టాలను, వ్యాధులను మృత్యువు 
మనకెడంగా ఉంచగలుగుతాము. మనం యెటు నడచినా యీ వ్యాధులూ, 
కష్టాలూ, మృత్యువూ హొరైజన్‌ మాదిరిగా దూరదూరం గా తొలగిపోవాలి 
అంతేగాని మన దగ్గరకు రాకూడదు. అలా మృత్యువును తక్కిన వాటిని మ 
సమీపానికి రాకుండా SAPD Bao మాదిరిగా సదా ఎడం 
ఉంచగలిగిననాడే అసలు మృత్యువును జయించడం సాధ్యమవుతుంది 
అనగా ఎటర్నటీ ఎస్టాబ్లిష్‌ అవుతుంది. f 


74 


55 


14. మంచితనము 


ఇతరుల నవమానించెడు 

మతిమాన్సుమి; "పరుల చెడ్డమాటల సైపన్‌ 
ధృతిగూర్పుమి, సంతోషా 

మృతరసమిడి సేద దేర్చుమీ, నాస్వామీ! 


అందక పొందక విడివడి 

చిందులు ద్రొక్కెడి మనస్సు BSD సరిగా 

నందముగా నడవంగల 

చందమునన్‌ దిద్దుకొనవె సద్గురుమూర్తీ! 

నస్సు అంటే ఏమిటి? పాదరసము వంటిది. నేను చాలాసార్లు హేస్టీ 
, కొన్నిసార్లు చల్లగానూ మాట్లాడుతూ వుంటాను. అనేకసార్లు 
లను కోపగించి మాట్లాడుతానే కానీ, ఇతరులను నొప్పించాలనే భావం 
డూ ఉండదు. మాత్సర్యంతో ఇతరులను 'పరాభవించాలని నాకు 
తోవదు. ఎదిరికి అపకారము కలుగవలెన నుకొనుట లోనే మనకు 
, అపకారము ఇమిడి ఉంది. ఆ ఫలము వెంటనే కానీ, కొంతకాలానికి 
అనుభవానికి వస్తుంది. తప్పదు. 

సర్వత "సంపదస్సంతు సర్వేసంతు నిరామయాః” అనే భావంలో 
లీనమైపోతే దాని వల్ల లభించే అభ్యున్నతికి అంతు వుండదు. మాష్టరు 
నా యిచ్చినారంటే, నా వలన మీకూ, యితరులకూ ఏదయినా 
తీ జరుగుతున్నదంటేను అదంతా మంచితనం వల్లనే. మంచితనము 
సీరీమీలేదు. నాలో ఎన్నో దౌర్బల్యాలున్నా గ్లాసును కడిగివేసినట్లుగా 
చేయాలని కోరుకొంటాను. నేను కారణంగా ఈలైనుకు నింద 


75 


56 
రాకూడదు. నేను కారణంగా ఈ లైను కు నింద వస్తే ఆత్మత్యాగం చేస్తాను 


రామాయణంలో (ప్రతిపాదించిన 'స్వచృమైన Boa నాలో జీర్ణమై ఉన్నది, 
అ'పకారంలేని ఉపకారభావమే మేలయినది. బుజువర్తనుని ఎవరూ యేమీ 
చేయజాలరు. బుజువర్తనుడు కాని వానిని ఎవరూ యేమీ చేయనక్కర 
లేకుండగసే తన్నుతాను చెరుచుకొంటాడు. అతనియ'పకార చింతయే అతని 
నెత్తిపై కొడుతుంది. యుద్ధముచేసి రావణాసురుని చంపుట పూర్వకాలంలో 
అవసరవుయింది. కాని యిక భవిష్యత్తులో అలాంటి aos goad 
'వుండకూడదు. మచ్చలులేని దివ్యతేజో రాశిగా ఉండాలి. అట్టి మంచితనము స్లో 
మనం ఈశ్వరుణ్ణి ప్రార్టిద్దాము. 


తలపులు విశుద్ధములుగాం 
దలయుంపుము పలుకు లమృతధార లనంగా 
బలికింపుము కార్యంబులు 
'సలిపెంపుము పరహిత (పశస్తంబులుగాన్‌. 


KKK 
ప్రాణాన్ని ప్రాణంతోనే Sow deh, ప్రాణాన్ని డబ్బుతో కొలవరాదు 


76 


57 
15. [BaP భక్తులు 


మానవుని యొక్క ఆకారం, నడక చూస్తే అతని (ప్రవర్తన యేలాటిదో 
తెలిసిపోతుంది. వాడు సరసుడో, విరసుడో, యోగ్యుడో, అయోగ్యుడో 
మంచి (పజ్ఞావంతుడో, అ(పయోజకుడో APOT అతని ముఖం చూస్తే 
తెలుస్తుంది. 


అలాగే ఒక సంసారం యొక్క మంచి - చెడ్డలు వారు నివసిస్తూన్న 
గృహం చూస్తేనే తెలుస్తుంది. ఆ యింటిని వారు శుభంగా, శుచిగా 
'సరియయిన స్థితిలో నుంచడంలోనూ, ఉపయోగించే వస్తాలను ord 
తీరులోను ఆ గృహస్థుల యొక్క ఆలోచనలు, సాలోచనలు, అలవాట్లు 
మనకు గోచరిస్తాయి. ఈ విషయాలను 'సూక్ష్మాతిసూక్ష్మంగా గమనించే 
యెడల ఎన్నోవింతలు విశదం అవుతాయి. 


ఈవాళ ఉదయం ఒకరు నా వద్దకు వచ్చారు. అతను రావడం HOS 
నాకు ఒక వింతభావం తోచింది. అతనెంతమా(తం "సరసుడు కాడనీ, 
మూర్భుడనీ తోచింది. రాగానే అతను “మా ఆవిడ అనారోగ్యంగా ఉంది. 
తప్పక మీరు వచ్చి ట్రీటుచేసి వెళ్ళండి. మా ఆవిడ కూడా ఈ విషయం 
మీకు చెప్పమనింది. నాకు పారుగూరికి వెళ్ళవలసిన తొందరపని ఉంది” అన్నాడు. 


“ఆమెకేం జబ్బు నాయనా!” అన్నాను. 

“అదేమో నాకు తెలియదండీ. నాలుగు రోజుల నుండీ లేవలేక మంచం 
ఏద 'పండుకొనుంది. ఏదో మీరు వెళ్ళి కాస్త ట్రీటుమెంటు చేసి రాండి” 
ని లేచి “వస్తానండి?, అంటూ నమస్కరించి వెళ్ళిపోయాడు. 


ఆ మనిషి యేలాటివాడో నేనింకా వివరించాలా? భార్యకు ఏం జబ్బు 
DOS కనుక్కోలేని బుద్దిమంతుడు. అయిదు రోజులుగా భార్య 


77 


58 
బాధపడుతున్నా ఆయనకు పట్టలేదు. డాక్టరుని పిలువ వలసి పప్పేటప్పటి 
కొంచెం బు[ర పనిచేయాల్సి వచ్చింది: డాక్టరుబిల్లు తప్పించు కొనేందుకు 
ఇంట్లో బాధపడే వారి పోరు నివారించు కొనేందుకు దారి యేమిటిరా అ 
ఆలోచించాడు. సరే! ఆ శాస్తుల్లతో ఒకమాట అనిపోదాం అనుకొన్నా( 
కాబోలు. చూశారా లోకంలో ఇలాంటి వింతవింత "సంఘటనలు ఎ 
జరుగుతుంటాయి. భార్యకు కాస్త శరీరంలో ఏదయినా బాగులేకపోతే తన 
కాదన్నట్టుగా మిన్నకుండా ఊరుకొంటాడు భర్త. ఆయన గారికి కాస్త వె 
తగిలిందంటే పిల్లలను కూడా చూడడం మానేసి 'సర్వోపచారాలూ చేయా 
భార్య. వీళ్ళిద్దరికీ పాత్తు ఎలా కుదురుతుంది? అతని మీద మహ చెడ్డ క 
వచ్చింది. కానీ బాధపడుతున్న ఆమె మీదనాకు చాలా జాలిపేసెంది. ఆమె 
ఆరోగ్యం కలగాలనీ, వారిద్దరిలో పాత్తు కుదరాలనీ అనుకుంటూ BO 
SoSoo వెళ్ళావు. వాకిలి వుందంతా చెత్తాచెదారము. తు 
యెన్నాళ్ళయిందో? ఇల్లంతా శిథిలావస్థలో ఉంది. లోనికి వెళ్ళగానే 
అసహ్యం కలిగింది. రోగి మంచం మీద 'పరున్నది. మంచం చుట్టూ & 
మరకలు. (ప్రక్కన మగవారివి, ఆడవారివి మాసిన గుడ్డలు, వాటిని (త్‌ 
కుంటూ నడుస్తున్నట్టున్నారు. ఇంటికి కిటికీలు లేవు. పగలే చీకటిగా ఉ 
పైగా జ్వరపు కంపు పేస్తూంది. మంచిగాలి రానూ పోనూ వీలులేని ల: 
రోగిని చూశా, పాపం చాలాబాధలో వుంది. న్యుమోనియా. పల్చటి బట్టలు ధరిం 


“ఏం తల్లీ! ఇలా ఉన్నావు. న్యుమోనియాకు తగ్గ జాగ్రత్తలు తీసుకొ 
చలిగాలి తగలకుండా ఉన్నితో చెస్టును కప్పుకోవాలి. బాగా వెచ్చని 
వగైరాలు తీసుకోవాలి” అన్నాను. ఆమె జాలిగా నవ్వుతూ “aoe 
లేవు బాబూ! జీదవాళ్ళం” అంది. 

నిజమే చాలా దుఃఖమొచ్చింది. మనదేశ దౌర్భాగ్యం అంతా నిప్పు 


78 


59 
కన్నిటికీ కరువే. ఉండేందుకు ఆరోగ్యకరమైన ఇళ్ళు, వెచ్చని వస్తాలు, 


చి భోజనం అందరకూ లభించాలి. అందుకు (పభుత్వం త్వరత్వరగా 
నుకోవాలి. లేనివిపుడు నిమిషంలో రావు కదా! ఉన్న వాటినన్నా మనం 
గా ఉపయోగిస్తున్నామా? ఇంట్లో వున్న పనిముట్లు శుభ్రంగా 
చుకొనేందుకు పెట్టుబడియేమీ అక్కరలేదు. క్లీనుగా ఉండాలనే జ్ఞానం 
టే చాలు. ఆమెతో “మీఇల్లు ఇలా రోత 'పుట్టిస్తున్నది కదా తల్లీ! ఇలా 
టే జబ్బులు రాకేం చేస్తాయి? అసలు మీ యజమాని గారేం చేస్తారు? మీ 
రున్నారు కదా! వారేం చేస్తారు? ఈ జ్వరం రాక పూర్వం మీరేం చేస్తున్నారు?” అన్నాను. 
ఆమె ఏమీ మాట్లాడలేదు. నాకు ఉండటానికి మనస్కరించ లేదు. 
టకు వచ్చాను. బయటకు వచ్చినప్పటి నుంచి నా మనస్సు వెనుకకు 
మొదలుపెట్టింది. అయ్యోపాపం! ఆమెను అలా వదలి రావడమేనా? 
'ంచింది. ఆ భావంతో ఇల్లు చేరుకొని నమస్కారం చేసికొన్నాను. ఏదో 
కు రిలీఫ్‌ కలిగినట్లుంది. నా మనస్సు కొంత శాంతపడ్డది. ఒక గంట 
సున సచ్చిదానందం వెళ్ళి, చూచివచ్చి ఆమె కులాసాగా ఉందనీ, లేచి 
దనీ, భక్తితో నమస్కరించిందనీ చెప్పాడు. మనస్సుకు చాలా భారం 
ది. రిలీఫ్‌ కలిగింది. 

యంత్రం ఆమె యజమాని, చం[దగిరి నుండి మా యింటికి do 
డు. “ఏం నాయనా! మీ భార్యకెలావుంది?” అన్నాను. 

బ్బే! నాకసలేం తెలియదండీ. మీరు వెళ్ళి వచ్చారేమో మీకేమయినా 
ఉంటుందేమోనని వచ్చా. వ్యవహారం మీద చంద్రగిరి నుండి సరాసరి 
వస్తున్నా” అన్నాడు. 

చెడ్డ చిరాకేసెంది. 

న్ను అంటే యేం (ప్రయోజనం? ఇట్టి వానికి ఈ "సంసారాన్ని 


79 


60 

అంటగట్టిన వారిననాలి. మీయింటికి వెళ్ళివచ్చా. నీ (ప్రవర్తన యే 
నీ ఇల్లూ అలాగే ఉంది. నీభార్య ప్రాణం కన్నా మించిన వ్యవహారమేమి 
నీవిలా అడ్డదిడ్డాలుగా (ప్రవర్తించి పెంటల మీద తిరిగి వచ్చి ఆవిడ ఆ 

ధ్వంసం చేస్తున్నావు. అందుకు కించిత్తయినా విచారము లేదే 
ఇప్పుడైనా బుద్ది తెచ్చుకొని ముందు నీభార్యనూ, నీయింటి 
సంసారాన్నీ చక్కదిద్దుకో. అలా చూస్తావేం? కోపమొచ్చిందా? లాగి 
మీద ఒకటి పేద్దామనుకొంటున్నావా? అవును వేయాల్సిందే. ఎవరిని? 
ధౌష్ట్యాన్నీ, మూర్ధత్వాన్నీ” అని గదమాయింవేటప్పటికి ఆయన తలవం 
తిన్నగా (ప్రవర్తిస్తానని ఇంటికి వెళ్ళి సాయంకాలం మరలా వచ్చి 
భార్యవిషయం చెబుతానని వెళ్ళాడు. 


ప్రార్థనకు ముందుగా వచ్చాడు. చాలా (ప్రశాంతంగా వున్నాడు. 
చేసి మంచి బట్టలు పేసుకొన్నాడు. తన భార్య ఆరోగ్యం చక్కబ 
ఇల్లంతా కడిగి తుడిచి బాగుచేశాననీ, గుడ్డలన్నీ తానే శుభ్రపరిచాననీ, 
మంచి దుస్తులు, మంచిపక్క అమర్చాననీ, సరిపడ్డ భోజనం ఇచ్చి 
అన్నాడు. నేను పరమానందంతో ఆయన వీపుతట్టి పంపా. 

ఇందులో మనం గ్రహంచవలీసిన సారాంశమేమిటి? ఒక్క అసం 
గుర్తించి ఉదాసీనంతో ఊరుకుంటే అది యెన్నో అసందర్భాలకు 
తీస్తుంది. ఒక విషబీజం నుండి పప్పే విషవృక్షం కొమ్మలు, రెమ్మలు, ఆ 
పూలు, పండ్లు అన్నీ విషముయమే అవుతాయి. ఈ Bago 
విషబీజానిటేనని గుర్తించము. జీవిత సుఖషుంతా భార్యాభర్తల అనురా 
“బ్యాలెన్సు” అయి వుంటుంది. అక్కడ ఏదో వంకర యేర్పడితే అంతా 
అవుతుంది. తరువాత వచ్చే అసందర్భాలన్నిటికీ అదే మూలం. సం 
నిస్సారమీ అవుతుంది. ఇల్లు ఆకారం మారిపోతుంది. 


80 


61 
ఈ కల్లోలం యొక్క రియాక్షన్‌ వాళ్ళ సంతానం మీద (ప్రతిఫలిస్తుంది. 
ఢ్రలపై తల్లిదండ్రులు తీసుకోవలసిన శద్దాసక్తులు తీసుకోరు. క్రమశిక్షణ 
ఉండదు. పిల్లలు అల్లరి చిల్లరగా తిరగటానికి అలవాటు పడతారు. అందువల్ల 
బిడ్డల (ఏవర్తన అడ్డదిడ్డమవుతుంది. భార్యాభర్తలు 'ఫలానాయని చెప్పుటకు 
వివరింపరాని బాధలకు, వ్యాధులకు గురియవుతారు. ఇవి అన్నీ ఎందుండి 
సచ్చాయో గమనింపరు. అసలు రోగం ఎక్కడుందో కానక ఏదో చికిత్స 
చేస్తారు. అది పొసగుతుందా!”” 
'పరు'షము ని(ష్పయోజన మబద్ధ మనార్యము చేరరాదు నా 
విరవనలందు, డెందము "పవిత్రముగా విలసిల్లి 'సత్యసుం 
దరము 'పరార్థయుక్తమగు తత్త్వమునే వెలయింపంగా వలెన్‌ 
గురుచరణారవిందములకుం |బ్రణమిల్లెద నట్టి నేర్మికై. 


81 


62 


16. ఈశ్వర కరుణామృతము 


చక్షుర్లోవరమైన ఈ జగతికిం జాటై యనేకాద్భుత 
(ఏక్షాలక్షిత మెంతయేన్‌ గలదు, తద్విజ్ఞాన సర్వస్వమున్‌ 
లక్షింపం దగు శక్తి మర్త్యులకు Nos లేదు; యద్దాన; బ్ర 
త్యంక్షంబైనది నీ కొకింత; యట మాటై యింక నేమున్నదో 
పండ్రెండ్లేడిటు వంటి సంశయములే బాధింపగా నెన్నియే 
న్మం(డ్రాటంబులు గాంచితిన్‌ దొరకి నమ్మందగ్గ సన్మార్గ మో 
Socio, సర్వము నీశ్వరేచ్చ నడపున్‌ దత్కత్యముల్‌ గూఢ 
కండ్రుంగానరు మానవుల్‌ తమ కహంకారంబు సైకొంటవేన్‌. 


ఎటుగ WSS కాని యీశ్వరుడు తా నేమేమి కావించు న 
త్రెటిగెల్లన్‌; మునుమున్న 'సూచనలవే దెల్పించు; విజ్ఞాత్మకుల్‌ - 
గుజుతింపందగు నట్లి టుంగుదును; గైకోవన్న! నాయన్న! 
చిజుదిండ్లన్‌ నెలనాళ్ళదాక; నట సై జేకూరు నీ కామ్యముల్‌. 


తీవ్ర అనారోగ్యంతో బెక్కు మాసములుగా శయ్యపై, అంపశయ 
భీష్ముని వలె- శయనించి యున్నప్పుడు ఒకానొకనాడు దేశోద్దార 
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు భగవ త్రార్టనానంతర 
అనుభవించిన సుఖానుభూతి వృత్తాంతము. 


నాడు శుక్రవారము. ఉదయము ఎనిమిది గంటల వేళ శ్రీ నా 
రావుగారి సన్నిధికేగితిని. దేశోద్దారకుడు తీవ్ర అనారోగ్యంతో జ 
మాసముల నుండి శయ్యపై, నంపశయ్యపై భీష్మునివలె శయనించి 
కాలమది. వారియారోగ్య ప్రాప్తికై భగవత్రార్హనము జరుపుటకు [3 
స్సాయం సమయములందు వారికడ కేగుచుండిన నాళ్ళవి. | 


82 


63 
ws wh బోవలసిన తొందర లేదు; గాన భగవత్రార్థనానంతరము 
భగవదను గ్రహమును గూర్చి శ్రీ నాగేస్వరరావుగారితో నేదో కొంతముచ్పట జరిపెతిని. 


దాని సారము:-- 

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే, 

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌. 

అనీ 

అనన్యసాథ్యే స్వాభీష్టే మహా విశ్వాస 'పూర్వకమ్‌, 

త దేకో పాయతా యాచ్చ్నా (ప్రపత్తి శృరణాగతిః 

పై 'సు[పసిద్దములయియున్న శ్లోకముల తాత్సర్యమే. (ఏతిపూట, 
ప్రార్థనానంతరము వారికి కలుగుచున్న శరీర సుఖము వారు నాకు 
చెప్పుచుండువారు. నాడట్టి సుఖానుభూతి యధికతరముగా నుండుటను 
బట్టి కొంత యధికముగా పై గోష్టి జరిగెను. అందు “అనన్య Doe’, “మహా 

విశ్వాస పూర్వకమ్‌”, “తదేకోపాయతా యాచ్చా' పదముల ప్రాధాన్యమును, 
అర్థమును లోతుగా ముచ్చటింప నేర్పడెను. శ్రీ పంతులు గారాముచ్చటలో 
దమ ధన, ధాన్య, బంధు, విద్య ప్రాభవాది వైయర్హ్యమును పరామర్శించుచు 
ఆర్హునకు నిజముగా పెన్నిధి, ఆప్తబంధువు, వైద్యుడు, భగవంతుడే యన్న 
విశ్వాసమెంత నియతితో నారాధించిన మీద నెంత యనుభూతి మీద 
నేర్చడదగినది అనుచు నాలోచ నాంబుధి లో మునిగి కొంత సేపటికి గనులు 
మూసుకొని పారవశ్యమును బొందిరి. మరి కొంతసేపు నేనక్కడ నుండి 
యంతలో మెలకువ రానట్టుండుట గుర్తించి ఇంటికి వెడలితిని. ప్రార్థన 
సవముయమున గూడ వారు గుగాఢ నిదావశులగుటయు నేను 
కాంతసేపటిదాక మెలకువను (బతీక్షిందుచు Bos నుండి, వారు నిద్రలోనే 
యుండుటవే నేనింటికి వెళ్ళుటయు దబిచుగా జరుగు చుండెడిదే. ఆనాడు 


83 


64 
నేనింటికి వెళ్ళుట కించుమించుగా పదిగంటల వేళ కావచ్చినది. 


మరల 'ససంజవేళ నేడు గంటలన్నరకు నేను వారి "సన్నిధి SRA; 
చేరబోగానే నమస్కార SoSH నున్న నా రెండుచేతులను బక 
కన్నులనానంద బాష్ప్రములురాలగా లేచి కూర్చుండి--- 


“ఉదయముననెన్ని గంటల వేళ మీరింటికి వెళ్ళితిరి?” అని అడిగి 
దాదాపు పదిగంటలు కావచ్చినది. చాలసేపు కబుర్లతో గడిసొతిమి. 
మీరు సుఖ నిద్రా హులయితిరి. కొంతసేపు ప్రతీక్షించి నేనింటికి వెళ్ళితిని”” ఆ 


“మీరు ముచ్చటించుచుండ గానే నిద్రా వశుడనయితిని. ఎంత 
చాలసేపు నిదించితిని. నిద్రలో నోరు తెరపయయి నోటనే యుచా 
నిశ్వాసములు సాగుటచే గొంతుక పొడి యారి పోయినది. నోట 
లేకపోయెను. మెలకువ గొంటిని. చప్పరింపబోగా చప్పరింత ప 
మంచినీరు త్రాగవలెను. ఇటు నటు జూతును కదా యెవ్వరు 
రారయిరి. ఎప్పుడును సన్నిధి నుండి "పరిచర్య చేయు చుండు 
దగ్గర లేదు. సర్వదా నా దగ్గర నుండు నౌకరు గానరాడు. ఆగ 
పోయితిని. పొడి యారిన నోటితోడనే యెట్లో కొంత ONG గానే DD 
ఎవరునూ రాలేదు. చేతులతో చప్పట్లు సజచితిని. లాభము dee 
ఇట్లు కొన్ని నిమిషాలు తంటాలు పడితిని. ఎవ్వరునూ రాలేదు. కన్ను 
తడియారి పోవుచుండెను. చూడజాలకుంటిని. ప్రాణములు నిలుచ 
లేవు. స్మృతి తప్పినట్లున్నది. ఇంతటి మహాసౌధము, ధనసంపద, 3 
'సంపద, ప్రాభవము "సర్వము నన్ను కాపాడజాల వగుట స్పష్టమం 
(గుక్కెడు మంచినీళ్ళిచ్చి ప్రాణము రక్షించుటకివి యేవియు ప, 
పోయినవి! ఇప్పుడు నాకు దిక్కెవ్వరు? వెలుపలి వారినెవ్వరిని | 
గలను? నా యార్తాలాపము లెవ్వరికిని వెలుపలి వారికి వినబడ 


84 


65 
కాపాడవలెను. నీకిదే శరణాగతి. 


ంతర్యామీ! "పరమేశ్వరా! do 
న్నంతలో Haw మీ ముచ్చటలోని శ్లోకము “అనన్యసాథ్యే స్వాభీ ప్రై 
విశ్వాస పూర్వకమ్‌, తదేకోపాయతా యాచ్నా (ప్రపత్తి నృరణాగతిః 
Bos, దాని యర్ధమును సంతరంగమున తాండవించు చుండుట 
రించెను. తన్మయుడనయితిని. పోతన్నగారి పద్యమిది. అంతట 
రంగమున సినీమాబొమ్మ వలె తోపసాగెను. 
లావొక్కింతయులేదు ధైర్యము DE vovg బ్రాణంబులున్‌ 
శాఫుల్‌ దప్పెను భ్రాంతి హెచ్చి. దనువున్‌ SAA శ్రమం బయ్యెడిన్‌ 
YA తప్ప నితఃపరం BK మన్నింపందగున్‌ దీనునిన్‌ 
రాపే ఈశ్వర! కావవే పరద! సంరక్తించు భద్రాత్మకా! 
అంతే ఒడలెరు6గను. 
ఎంతసేపు గడచినదో! ధ్వని విని మెలకువ గంటిని. నోర నుమ్మి నీరు 
డీ యున్నది. దాహము తీరినది. అంతరంగము, బాహ్యశరీరము పేమ 
ర్రమైనట్లున్నవి. (ప్రసన్న భావముతో కనులు తెరచితిని. 
నా భార్య వెండిగిన్నెలతో నాకాహార పదార్ధములను, మంచినీటిని దెచ్చి 
ఏటీ చప్పుడుతోనో, యామె రాక చప్పు 


ఫ బెట్టి(ఆ గిన్నెల బెట్టునష 
మెలకువ వచ్చినది) నా మెలకువను బతీక్షించు చున్నది. నౌకరు నా 


లను నుదికి తెచ్చి అప్పుడే యారగట్టుచున్నాడు. 
నాభి దగ్గర నుండి నాలుక దాక తడియారి యెండిపోయిన 'నా 
కరుణామృతము గాక యింకే మగును? 


రనప్పుడు జాల్వారినది ఈశ్వర 
వైద్యుడై యాదరించి రక్షించినది ఆ 


ప్పుడు DRD, ace, 
ంతుడు గాక మరెప్వరు? 


85 


66 
ఇది కథకాదు-'సత్యముగా జరిగిన సంగతి. 

an సంపాదన తత్పరత్వమున వంతల్‌ DOS; ను 
WS వొందంగ వందుజన్‌; 'సుకవితావిద్యావిశేష 

'ఘనతం గోకి తపంప; నీపయి జగత్కల్యాణమై పొ! 
యనవద్యస్థిరసత్కృపాగరిమమే Boa నాత్మేశ్వర 
కవితాపట్టముం గట్టుకోం దొలుత వేడ్కల్‌ GA నాకుం, గృ. 
చివురొత్తెన్‌ వెస మోము BS నింక నాచేం జెల్ల వీ కల్ల బొ 
ల్లి వినోదంబు లివే జరామరణముల్‌ చీడల్‌ హతం బార్సి 
ట్టువు చెట్టున్‌ సఫలీకరించుకొని యంటుల్‌ గట్టెదన్‌ మా 


86 


67 
17. మహాత్ముడు- ప్రార్థనము 


మంగళం గంధయే లోక, Dos (ఏవృత్తయే. 
అసహాయోద్యమ QO, నాచార్యా యాస్తు మంగళమ్‌. 


కాయేన వాచా మనసేంద్రియైర్వా 
బుద్ద్యాత్మనా చైక విశుద్ధ వృత్తయే; 
'సుదర్శనా యాత్మ DB మహాత్మనే 
సుస్వాగతం మోహనవంద్ర గంధయే. . 


భగవంతుడు కలడనీ, ఆయన కరుణా సముద్రమనీ, మనకు ఇప్పుడీ 
ములు గా తోచునవి కూడా మన క్షేమమునకే భగవంతుడను "eros 
నీ, గుర్తింపనివో మనము త్రాడుతెగిన గాలిపటము వంటి వాళ్ళము కాక 
'ప్పదు. భారతదేశమున దారిదద్యసాగరం పొంగులు వారుటలోనే 
'హనదాస కరుణా సాంద్రుడను చంద్రుడుదయించినాడు. ఈ దారిద్ర్య 
సంక్షోభము లేకున్నచో భారత వర్షము 'సత్యాహింసాత్మకమైన మహా తపస్సు 
దు. సంపన్నుడైయుండ తగిన మహాత్ముడు లోకము నై సర్వస్వము 
జించి దారిద్యమును వరించినాడు. ఇప్పుడు సంపన్నుల యైశ్వర్యమంతా 
యనదే. ఆయన కావలెనంటే కనక పరం కురుస్తుంది. ఆయన SS మనము 
8 తెచ్చుకోజాలక పోయినప్పటికీ లభించిన దారిద్యములో గుర్తింపదగిన 
గుణ విశేషములను గుర్తింతము గాక. 


మహాత్యాగి - మహాత్ముడు 


మహాత్ముడు నిష్కళంకుడయిన అహింసా తత్పరుడు. అయినా, 
జ్ఞానహృదయు లంతా ఆయన మూలాన్నే 1942 ఆగష్టు GS Grogs 
RODD తలచినారు. ఆయనకు బంధనము కల్లించినారు. తన నైర్మల్యమును 


87 


68 
విశ్వసింపని వారికై వగచి భగవదంకితముగా సత్యాహెంసా ధర్మ (ఏతి 
నిరశన [వ్రతము సాగించినాడు. రాముడు, సీతా త్యాగము చేసి 
మహాత్ముడు ఆహార త్యాగము చేసినాడు. ఉత్తరరావుచరిత్రవ 
పం[డెండేండ్లకు లోకం తత్తరించినట్లు, ఆయన పం[డైెండు రో 
ఉపవాసమునకే లోకము అట్టుడికినట్టుడికినది. [పపంచ మానవ 
దయమెల్లా తత్రాణరక్షూకై పరితపెంచినది. భగవంతుని ప్రార్థించినది. ఆ 
కూంసా కారణమని, ఆయనను హింసెంప దలచినవారు కూడా, ఆ 
యపాయము వల్ల యేమి మూడుతుందో అని మరల ఆయన క్షేమ 
అర్ధింప వలసిన వారైరి. మూడు నిముషములపాటు ఊపిరి కూడా ని 
పోయింది. విశ్వ మానవ ప్రార్థనమే, భగవదనుగ్రహమే, ఆయన సత్య హా 
తపో బలమే, ఈ యన్నింటి DRED ఆయనకు మరలా ఉసురు పోస 
వుందా! SHS! ఆహారవూ! ఏవీీలేదు. Ido లేకపోయినా 
భగవదను[గ్రహమే, ఆ (పజా (ప్రార్థనే, ఆ ఆత్మబలమే, ఆ యన్నిం 
మరి పదకొండు నాళ్ళు, ప్రాణశక్తిని ప్రబల పరుస్తూ, ఆయనను 
త్యుంజయుని గావించినది. లోకమంతా సరిగా గుర్తింపజాలకున్నది. 
మహాత్ముని అహింసా సత్య ధర్మములే, ఆయన ప్రార్థనమే విశ్వ 
యికమీద వెల్లివిరియ నున్నవి! 


(పపంచ మానవ హృదయ మత్స్యముల మీద ఆయన ద్వారా భగసం 
(పేమ జాలమును విసిరినాడు. సత్యము, అహింసా అన్న ఈ 
'సూత్రములనే ముడిచి, ముడిచి తయారుచేసిన వల అది! మడుగు 
దేశ,జాతి, మతాది పరిష్ళేదములతో ఇగిరి ఎండిపోతూ ఉండే, మౌ 
దయ మత్స్యములను ఈ వలలో పట్టియెత్తి, యెన్నటికీ ఎండిపోని క్ష 
సామరస్య మహాసము[ద్రములో ఆయన చేరుస్తున్నాడు. మే 
తగుల్కొనమనీ, తప్పించుకొంటామనీ, మమ్మేదీ పట్టజాలదనీ, తొ 


88 


69 
జాతి, మత వర్ణ దేశాది 'పరిచ్చేదము లనే మడుగులలోనే, కాల్వల లోనే 


కొందరు దాగి తప్పంచుకొన జూస్తున్నారు. సహృదయ మానవ 
(పవాహమున్నవోట్ల HUST ఈ వలవాటు తగిలియే యున్నది. ఎన్నటికైనా 
అందజూ సహృదయులై అందులో చేరక తప్పదు. ఇప్పటికే దీని [ప్రవాహము 
(ప్రపంచము నూగిస్తున్నది. [ప్రపంచ ప్రజా హృదయ సముద్ర మథనములో 
చెలరేగిన కాలకూట జ్వాలలన్నట్లు “వి” బాంబులు, “ఆటంిబాంబులు వగైరా 
మారణోపకరణములు చాలా లోక ధ్వంసము SNOT చెలరేగి ఉన్నా, వీని 
మూలమున (ప్రళయమే వస్తుందేమో అని DIY కలుగుతూ ఉన్నా, 
మహాత్ముని సంకల్ప దివ్యామృతము [(ప్రజాహృదయ సము[ద్రము నుండియే 
"సర్వతోముఖముగా పొడమి, పొంగారి POPE వస్తూ ఉన్నది. జాతి 
బంధములు, దేశ బంధములు, మత బంధములూ ఇక నిలువ జాలవు. 
సీజ్‌ ఫీడ్‌ SHY, మాగ్‌సీట్‌ లైనులూ, చీనా గోడలూ, ఖండముల ఎల్లలూ, 
రాజ్యముల హద్దులూ, 'సము[దముల మేరలూ కొన్ని తునాతునకలై 
'పటాపంచలై పోయినవి. ఇంకా మిగిలినవి పోతున్నవి, పోతాయి. మనలోని 
దురహంకారము యొక్క 'స్వరూపాలైన ఈ పై భేదాలన్నీ వినాశానికే 
దారితీస్తాయి గానీ, లోక కల్యాణాన్ని ఎప్పుడూ సాధించలేవు. 
సాధించగల్లినదెల్లా ఒక్క 'స్వచ్భమైన (పమ తత్త్వమే. గంధి (ప్రతిపాదించే 
ఎమ, సత్యాహైంసలు మాత్రమే లోకాన్ని యెప్పటికైనా ఉద్దరింపగలవు. 


మహాకవి-మహాత్ముడు 


నిజముగా మహాత్ముడు అలౌకికానుభవములు గడించిన మహాకవి యని 
ననుకొంటూ ఉంటాను. ఆయన కొన్నికొన్ని సందర్భవయలలో 
్యవహరించిన చిన్ని చిన్ని వాగ్వ్యవహారములు కూడా మహాకావ్యములన 
గనవిగా ఉంటవి. మచ్చుకు ఒకటి. 


89 


72. 
నా యజ్ఞానావరణము 
నలిగులి చేయుము తండ్రీ! 


కడపట ఉపవాస సమాప్తి సమయంలో “నన్ను సత్యం ముందుండి 
నడిపఏస్తూంది”” అని గంధిగారు చెప్పినారు. సత్యం, 'సత్యగర్భితుడైన గంధి 
ముందుండి నడిపించడం మనం గుర్తుంచుకోవాలి. [ఏతి ధర్మసందేహం 
లోను “ఇలాటపుడు గంధిగారు ఏం చేస్తారో? అని మనం యోచించి 
చూచుకోవాలి. తెలియకపోతే ప్రార్థనలలో ప్రార్థించి చూడాలి. ఈశ్వర 
ప్రార్థనలు లేకపోతే నాస్తికుల మవుతాము. గాంధీజీని అను'సరింపదలచే 
వారు అతిముఖ్యముగా పాటింపవలికునది భగవత్రార్టనము. గంధి 
అనుయాయులు పలువురు గాంధిగారి Seon మాకు దారి చూపుతున్న 
దంటున్నారు. గాంధీజీకి దారి చూపిన వెలుగు భగవతార్ధనము. 

xxx 


“శరీరమనే బ్రహ్మాండాన్ని పరిశోధించగా తేలిన పరమార్హమీ ఈశ్వరుడు, 
విశాల విశ్వాన్ని సంగ్రహంచుకొని పోగా, కుంచించుకొని పోగా,పోగా మిగిలే 
“పాయింటే”, DOAPEWS ఈశ్వరుడు.” 


90 


73 


18. తప ప్పు దిద్దుకోవాలి! 


. శ్రీమద్రామాయణంలో “స్మిత పూర్వాభిభాషీ వ పూర్వభాషీ చ రాఘవః 
అన్నది చదివినప్పటి నుండీ, నాకు వివేకం కలిగినప్పటి నుండీ ఎంతో 
తంటాలు పడుతూనే ఉన్నాను. కానీ, ఒక జబ్బు నా కింకా కుదర కుండానే 
ఉంది. కోపం వచ్చి అది ద్భీకకాలం ఉండి అది చెడ్డపనులు చేయించడం 
లేదు కానీ, అయినా దబీల్న కోపం వస్తుంది. అంతలో పోతుంది కూడా. 
అది రావడమే తప్పుకదా! చల్లని మాటలే రావద్దూ? కొందటు పైకి నవ్వులు, 
లోపల నొవ్వులుగా ఉంటారు. అది Wn లోనెంతో బైటా అంతే. 
అంతేకాదు. పైకి హాటుగా, లోన స్వీటుగా ఉంటాను. నాలోనూ ఎంతో 
వడుగు ఉన్నదన్న మాటేగా? 
'స్కూళ్ళలో టీచర్లు కొందరు విద్యార్థులను కొడతారు. విద్యార్థుల మేలుకే 
er చేయడమంటూ అపలాపిస్తారు కూడా! పంతుళ్ళ కోపంలో 
'డొంతులు వారి దురుద్రేకపు దురద తీర్చుకోడానికే కాని విద్యార్థుల 
లుకు కాదు. జరిగిన విషయమే ఒకటి- 

తిరుపతిలో కోతులెక్కువ. పిల్లలకు వాటి సహవాసం! కొట్టేవాళ్ళను చూస్తే 
తులెక్కువ గోలచేస్తాయి. మంచి బుద్దిమంతుడే, అయితేసేం మావాడొకడు 
'స్కూలు టీచరు. పిల్లల్ని కొట్టేవాడు. ఒకనాడు కొట్టి కోప్పడితే పిల్లలు 
శారు. అంతట అందర్నీ చితక గొట్టినాడు. మరీ అల్లరి. Sales 
OS® రాకముందే ఆ అల్లరి వార్త నా దగ్గరికి "పరుగెత్తుకు వచ్చింది. నాకూ 
కోపం గలిగింది. గనుక; పదిమంది | ముందర విదలించి అడిగినాను. 
How ఎట్లాగండీ” అని తన్నేదో KWABS? బోయినాడతడు. 
గ్లాడకుండా మందలించినాను. పిల్లల్ని కొట్టినట్టు నన్ను కొట్టజాలక 


M 


కొల లాడుతూ కోపోద్రేకంతో ఇంటికి వెళ్ళి పోయినాడు. రాత్రి నిద 


91 


70 
“జనరల్‌ డయ్యరు నన్ను రాజదోహయని చంపుటకు ఆత్రపాటున 


రివాల్వర్‌ గురిచూచుకొంటూ దూకుడుతో అపమార్గమున వస్తూ ఉంటే- 
ఆ త్రోవలో పాము అతని కాలు చుట్టుకొని కాటుపేస్తూ ఉంటే- అతడు 
దానిని చూడను గూడా చూడజాలని POS నా మీదకే దూకుతూ ఉంటే- 
అంతా చూస్తూ నేను నిర్భయముగా వాని దగ్గరకు వెళ్ళి పాముకాటు 
విషమును నోటితో HO) యుమిసి వాని ప్రాణముల కాపాడుదును, 
పామును చంపను. ఇది నా అహింసా సిద్దాంతపు 'పరమ లక్ష్యము”. 
మహాతపస్వి - మహాత్ముడు 
ఆయన దివ్యబోధములలో మిక్కిలి ప్రధానమయినది ఈశ్వర ప్రార్థనము 
ఆర్యజాతికి అనాదికాలము నుండి సాయంప్రాతః సంధ్యా వందనము 
జీవగర్రలు. ఆ సమయముందలందీశ్వర ప్రార్థనము మహా మహమగలద 
యార్యుల విశ్వాసము, అనుభవము:- 
గంధికి రెండు ప్రార్థనములు నుచ్చా్వాస-నిశ్వాసముల వంటివి. వీ 
విడచి ఆయన జీవింపజాలడు. పదింబదిగా ప్రార్థన మాహాత్మ్యమును ఆ 
(ప్రజలకు (ఏబోధించుచుండును. తనలో ABD విశేషమున్న నది ( 
మూలమున బడసినదే యని చాటుచేయక చాటిచెప్పును. ఆ 
అసత్వములాడు వాడు కాడని ఎల్లరూ అంగీకరింతురు గదా! 
'సర్వకర్తయౌ ఈశ్వరేశ్వరుని దివ్య 
తేజము వరేణ్యమును, వినుతింతు DY 
ఇదిగదా లోననుండి మాకెపుడు మంచి 
మంచి నుద్చోధముల నొదవించుచుండు. 


పై పద్యమునర్థమే యార్యుల ప్రాతస్సాయం సంధ్యలలో జేయు 


92 


71 
సుంత్రమున కర్ణము. ఈశ్వరుడు అంతర్యామిగా, శరీర గుహాంతర్వర్తిగా 
ఉన్నాడు. 


“యోన్త స్సుఖోన్తరా రామ 'స్తథాంత ర్ట్యోతి రేవ యః, 

సయోగీ బ్రహ్మ నిర్వాణం బహ్మభూ HB KÀ. 

అని భగవద్గీత యన్నట్టు శరీరారామమున, లోనికి విహరింపజొచ్చిన 
నానందానుభూతి, జ్ఞానానుభూతి కలుగగలదు. 


అన్ని మతముల వారు ఉభయ'సంధ్యలందును 'సంధ్యావందనముల 
యుచునే ఉన్నారు. ఆ చేయు పద్దతులలో కించిద్భేద ముండవచ్చును. 
'నీ, అందరూ కోరీ పరమార్ధ మొక్కటే. గంధిగారు తాను సంధ్యా వందనం 
స్తూ, వేలకొలది జనులతో (పతిదిన Soo సంధ్యావందనవుు 
యించుచున్నారు. [పపంచ దౌర్భాగ్యమునకు విముక్తి ఇట్టి ప్రార్గనముల 
గాహాత్యము వలననే కలుగవలె ననుచున్నారు. పై 'సంధ్యామం త్రార్హమును 
5) IT" ధ్యానించి కనులు మూసుకొని కొన్ని నిమిషములు అంతరా 
మమున వి'హరించుచు నెమ్మదిగా కూర్చొన్నచో దివ్యోద్చోధములు గంధికి 
ల JOSE) కలుగ గలవనియే విశ్వసింప తగును. గంధి యోగ్యత మన 


| అనతగదు. తనకాయోగ్యత ప్రార్థన మూలముననే కలిగినదని గదా ఆయన 
చున్నాడు. 


మువలె దేహంబిది 
యమలినముగ జేసికొని 
) నీ తేజము జగ 

_ దుద్దీప్తము జేయగదే! 
 యంతర నిలయా! 

'స్వయం వ్యక్తమై వెలయ 


93 


74 
పట్టక పోవడంచేత అతనికి దోమ కుట్టినట్టు తెలియ వచ్చింది. ఈడీ 
జబ్బమీద కుట్టుతున్న దోమను ఎడమచేతితో చరచినాడు. చరపుకు 
దోమ దూసుకు పోవడంతో ఎప్పుడో 'పదేండ్లనాటి పాత డిస్లాకేషన్‌ అ 
జబ్బ మళ్ళీ జారిపోవడం జరిగింది. కళ్ళు తిరిగినాయి. ఎట్లో OE 
నిద్ర రాలేదు. స్కూలు పని మిగిలి ఉంది. నా డాదివారం. పని అ 
ముగించాలని ఉదయం కాంపోజిషన్‌ పుస్తకాల కట్ట దిద్దుతుండగా రెం 
తనబిడ్డ వచ్చి ఫౌంటెన్‌పెన్‌ కురాబుడ్డి బోర్లించి సిరాతో పుస్త 
నభిషేకించింది. ఈడ్చి వీపుమీద చరచినాడు. పల్ల DY É 
'పడిపోయింది. ఒళ్ళు నల్లబారింది. అత్త, ఆలు ఇంట్లో అన్నం తింటున్నా! 
వారికి తెలియకుండా Dos భుజాన వేసుకొని నా దగ్గబికు పర్వె 
వచ్చాడు. ఏడ్చాడు. Dox ఒళ్ళోకి తీసుకొని, నేనూ దుఃఖించి, స్పృ 
రాగా అప్పగించినాను. నాటితో సరి మా శిష్యుని కోపోద్రేకపు కొట్లా 
అప్పట్నుంచీ పిల్లలు అల్లరి చేస్తే, కోపంవస్తే, తన పసిపాప కథ (ప్ర 
మౌతుందట! చక్కబడ్డాడు. తడిసి గుడిసె కట్టినాడు. ఈలాగంటి ఆపు 
చుట్టువారి ఉండడం చేత నేనూ, నావల్ల వారూ తప్పులు గుర్తించు కొం 
దిద్దకొంటూ ఉంటున్నాము. 

గీ. నేను కారణముగ నెవ్వడేని సంక 
టం పడని రీతి నన్ను వర్తింపజేయు 
మాగ్రహ మసూయ గర్వ మిత్యాదులయిన 
చెడుగు లుడిగింపు మిక నన్ను జెందకుండ. 


సేనను నాయధమాధమ 
నిర్వాహము తొలగించి 
నీలో నను గలుపుకొని 

నెగడగదే పరమాత్మా. 


94 


75 


19. వెందువోని మందు 


శ్రీహరి PAYD చెడని మందు 

మోహ పాశాలు గోసి మోక్షమిచ్చేమందు ॥ పల్లవి॥ 

కారమై కంటగించని కడు. జల్లనిమందు 

నూబిని కాచనియట్టి నున్ననిమందు 

కోరికతో వెలవెట్టి కొని తే వల్లనిమందు 

వేరువెల్లంకులు కూర్చనట్టి వెందువోని మందు ॥శ్రీహరి॥ 

గురుతైన రోగములు గుణము చేసే మందు 

దురితములు పెడంబాపే దొడ్డమందు 

నిరతము [బ్రహ్మాదులు నేరుపుతో సేవించే మందు 

నరకము సారనట్టి నయమయిన మందు ॥శ్రీహరి॥ 

పొంకముతో భయములు పొందనియ్యని మందు 

మంకు బుద్దులు ATA) మన్నించే మందు 

‘DOSES వెంకట రమణ (సన్నుని మందు 

సెంకించక తనదాసుల. జేపట్టేమందు ॥శ్రీహరి॥ 

మధ్యాహ్నం ఆఫీసులో తాళ్ళపాకవారి సంకీర్తనలు పరిష్కరిస్తూ వుంటే 
కీర్తన చదిపేట'ప్పటికి నాలో వింత ‘ATES’ జరగటం మొదలు పెట్టింది. 
కీర్తన మనలైను నుద్దేశించి వ్రాశారా? అనిపించింది. మనమంతా యేమి 
స్తున్నాము? మన శరీరంలోపల ఏమి జరుగుతుందో తెలియదు. కొంచెం 
ధ రాగానే ఏదో కొంచెం మందును గొంతులో పోస్తున్నాము. తెలియని 
ర యంత్రంలో, తెలియని మనం, తెలియని మందును, తెలియని 
తాదుతో (పయోగించి [గ్రుడ్డి యెద్దు చేనబడ్డట్టుగా ఆరోగ్య విషయాలలో 
"త సాగిస్తున్నాము. అన్నమాచార్యులన్నట్లుగా మనము నిజముగా 
మి యాజ్ఞానువర్తులమై శరణాగతులమైతే ఆయన మనలను రక్షించుటే 


95 


|76 
కాక, మన ద్వారా లోకాన్నంతా రక్షింపగలడు. స్వామి వైభవం హిందువులలో 
DY, తెరలు, దూరస్టతులు లేకుండా సర్వానుభోగ్యమయ్యే ‘Ne 
యిప్పటికి యేర్పడింది. ఇంకా ఉండే అభ్యంతరాలను మనము తొలగించుకో గలిగితే 
బాహ్యముగా మహమ్మదీయులు, ఆంగ్లేయులు వారు వీరేమి సర్వ (ప్రపంచవాసులు 
వచ్చి ఆ స్వామిని సేవించే వాంఛితార్జాలను తీర్చుకొనీకాలం త్వరలో వస్తుంది. 
పూర్వము అనేకౌషథాలకీ, ఏ వైద్యాలకూ లొంగని రోగాలకు “అగ్ని వైద్య 
మతః పరమ్‌” అని అగ్నిరక్షలు చెప్పబడినవి. వానికి బదులు ఇప్పుడు 
ఇంజక్షన్లు, సల్ఫనమేడ్డు, పెన్సిలిన్‌ వగైరాలు పుట్టినవి. ఇంకా పైపై 
పుట్టుచున్నవి. అగ్ని వైద్యానికి పైన ఎక్సరే, రేడియం, కాస్మిక్‌ రేలు వచ్చినవి. 
సై అన్నిటికంటే (సెల్ఫురే) ఆత్మతీజము ఉత్తమమైన దివ్యౌషథము. 

కాబట్టి అమాయకంగా దైవాన్ని “తండ్రీ! కాపాడుము. ఈ బాధల నుండి 
రక్షింపుము” అని కోరడంలో డోసెక్కువ తక్కువలు లేవు. ఫలనాసమయంలో 
నని కాలనియమాలు, నిబంధనలూ లేవు. భగవంతుని యెడ ‘Sov 
శరణం...” అన్న భావంతో ఉంటే సరి. 

“ఈ శరీరానికి ఆపదలను తొలగించు తండ్రీ! అని కోరుకొనే దెందుకు 
అయితే! ఈ శరీరము ఇతరుల కపకారం కలిగించుటానికా! కాదు. చు 
ఉన్నవారికి ఏదో ఉపకారం జరుపటానికే, మనము పొందే ఆనందము 
ేమను మన చుట్టూ వెదజల్లటానికే! (పక్కవారికి సర్వీసు చేయుటవ 
మనకు కొంత శాంతి చేకూరుతుంది. సౌఖ్యమూ కలుగుతుంది. 

పాప సంకల్పముల నెల్ల భస్మపరచి 

శుభసమృద్ది గల్పించి విశుద్దమైన 

'పదముపై కోర్కె నెదలోన గుదురుకొలిపె 

నన్ను కాపాడుమో గురునాథమూర్తి! 

'సుందుసంగతీ నాకు తెలియదు. ఈ మందుల సనుపయోగించే సంగతీ నాకు తేలి 


96 


77 


20. సత్యజ్ఞానానందములు 


'సత్యజ్ఞానానంద స్వరూపుడు ఈశ్వరుడు. ఆ పదార్థాన్ని ఇంత వరకెవరూ 
(ఏత్యక్షంగా చూడలేదు-తెలుసుకోలేదు. దానిని చూడాలనీ, 
తెలుసికోవాలనీ ఈ సృష్టి ఆది నుండి అందరూ [ప్రయత్నం వేస్తూనే 
ఉన్నారు. (పతీజీవీ (పతిక్షణం తెలిసో, తెలియకో ఏతత్సాన్నిధ్యానికై 
[ప్రయత్నము చేస్తూనే ఉంది. సత్యము నిత్యమైనది. నిన్న ఉండి నేడు లేక 
పోలేదు. నేడుండి రేపటికి లేకుండా పోదు. అలా పోవునదేదీ సత్యము కాదు. 
నిన్న, నేడు, రేపు అనే కాల నియమాల కతీతంగా శాశ్వతంగా వుండేదీ 
సత్యము. అదియే ఈశ్వరుడు. 


కానీ మనలో నిన్న ఉన్నవాడు నేడు లేడు. నేడున్నవాడు రేపటి కుండడం 
లేదు. మనం (పతిక్షణం ఉండటానికే ప్రయత్నం చేస్తున్నాము. ప్రమాదం 
‘ceo మానవులు, పశు పక్ష్యాదులు అన్నీ [ప్రమాదం (మృ 
sD) నుండి తప్పించుకొని |బతుకుటకే (ప్రయత్నిస్తున్నాయి. కాళ్ళూ, 
తులూ లేకపోయినా వ్యాధులతో వూల్గుతూ ఉన్నా, ఆఖరుకు 
ంచానపడి కుష్టు, క్షయ మొదలగు మహాఘోర వ్యాధులతో DD -D 
యబడి, ఏ సుఖమూ, ఏ ఆనందమూ లేక పీడింపబడుతున్నా, 
ఆఖరిదశలో కూడా (ప్రతీ ప్రాణీ యింకా [బతకాలని కోరుకొంటుంది. 


మానవుడు నిత్యంగా నిలిచే యోగ్యత సంపాదించినప్పటికీ జ్ఞాన హీనుడై 
౦డరాయిలా శాశ్వతంగా ఉండి యేం ప్రయోజనం? అందువల్ల ఎటర్నటీకీ 
డుగా జ్ఞానముండాలి. నాకు కొంతవరకు జ్ఞానము ఉంది. మీకు అంతకన్నా 


97 


80 
నిజంగా నా నిశ్చయం యేమిటంటే! ఈ గంధిగారి సంకల్పాలు 


శుభాంతంగా పరిణమించకపోతే అది భారతదేశ దౌర్భాగ్యానికే కాక, లోక 
కల్యాణానికే గొప్పముప్పు తేగలదు. ఇవి ఫలించక పోతే లోకం అంధకార 
బంధురమవుతుంది. అంతర్యుద్ధం వస్తుంది. (పజానాశనం పెరుగు తుంది. 
భగవంతుని ఉనికినే (పశ్నించ వలసి వస్తుంది. అటుపై నాస్తికత చెలరేగి 
పోతుంది. భగవద్విశ్వాసం ఫలించనపుడు అదేగతి కదా. నామట్టుకు నాకు 
ఇది శుభాంతం కాకపోతే Boddy లేదు. 


లెవెల (LEVEL) అనే 'పదములోని అక్షరాలను మొదట నుంచి చదివినా, 
చివరనుంచి చదివినా ఒకే లెవెల్‌ అవుతున్నవి. అంటే సంఘంలో బ్రాహ్మణుల 
నుండి చండాలుర దాకా చూస్తే ఇప్పుడున్న క్రింది, మీది దశలు సమ 
మట్టము గా ఏర్పడవలెనన్నమాట! అట్లాగే లక్షాధికారుల నుంచి భిక్షాధికారుల 
దాకా, (ప్రభువులనుండి నౌకరులదాకా ఉండే హెచ్చు తగ్గులు తొలగి 
'సమమట్టమై అందరూ ఒక్కదశలో నిలువవలెనన్న మాట! 

‘LEVEL’ అనే పదంలో మొదటి అక్షరం లార్జులను((ప్రభువులను), లెర్నెడ్‌ 
| క్పిపుల్‌- అనగా విద్యాధికులను తెలుపుతుంది. కడపట ఉండే అక్షరం 
లేబరర్స్‌ను(అనగా నౌకర్లు), లో క్లాసు పీ'పుల్‌ను(నిమ్నజాతుల వారిని) 
తెలుపుతుంది. ఇంగ్లీషు పదములలో మొదటి అక్షరము కాపిటల్‌ లెటరుగో 
పెద్దదిగా ఉంచుతారు. అట్లాగే (ప్రభువులు, విద్యాధికులు మీదనెక్కి పెద్ద 
ఉన్నారు. నౌకర్లు, మాల-మాదిగలు చివరపడి దిగనాశిల్లుతున్నారు. 

అంతా లెవలైనప్పుడు [ప్రాకృశ్చిమములు ఆద్యంతములు [ఏ 
పురుషులు, ఆధ్యాత్మిక భౌతికములు ఐక్యము పొందగలవు. 


98 


81 
'సచ్చిదానంద 'స్వరూపుని 
'సకల జనకుని జనులు కనగల 
రిచ్చు నా తండ్రియును బిడ్డల 
కెల్ల 'సంపదలున్‌॥ 
హెచ్చు తగ్గులు తొలగి పోవును 
చచ్చు బుద్దులు తొలగి పోవును 
పెచ్చు పెరుగును జ్ఞాన సత్య 
ప్రమ సుఖము Dod. 


99 


mah 


82 


21. ఆవేదన 


తలప దలంపగా మది వితాకు జనించు జగమ్ము లీ గతిన్‌ 
గలుగుట కేమి కారణమొ? కల్లు ఫలమ్మది యేమొ? దీనికిం 
దొలుతటియున్కి యెట్టిదియొ? తుట్టతుదం గనునో? యనేక | 
తులు తులకింప హేతువు నెదో? GB యెట్టిదొ? యేమి కర్మమో 
పంజాబు దేశం ఎంతో అందమయింది. సారవంతమయింది. అల 
అక్కడి వారంతా చాలా 'సుందరం గానూ, 'సుకుమారం గానూ ఉంటారు 
ఐదునదుల మధ్య (ప్రదేశం అయినందున, ఏకొరతా లేకుండా అని 
వస్తువులూ పుష్కలంగా లభిస్తాయి. కాన (ప్రశాంతంగా ఉండే దేశం అది 
అక్కడ ఇప్పుడు ఏమి జరుగుతూంది? పంజాబును తలచుకోగాన 
మనసంతా నీరవుతూంది! ఇంతటి సంపన్నులు, సౌందర్యవంతులు 
'సుకుమారులు అగు పంజాబీయులు ఇలా హఠాత్తుగా తమ మానవత్వాగె 
కోల్పోయినారేమిటి? నిన్నటి వరకు అన్నదమ్ములుగానూ, అక్కచెల్లెండ్రగాన 
ఉన్నవారు-ఈ రోజున ఏమీ దయ లేకుండా పెద్దపులులై ఒకరిపై నొకరు 
దూకుతున్నారు! చంపేస్తున్నారు! ఇళ్ళు వాకిళ్ళు తగులబెట్టి బూడిదపాల 
చేస్తున్నారు! ఈ క్రోధానికీ, ఆపేశానికీ, దురహంకారానికీ దూరంగా ఉన్ల 
'పసిపాపలు, బాలబాలికలు కూడా దానిలో ఆహుతియైపోతున్నారు 
ఎందరు చనిపోతున్నారో, ఎన్ని కుటుంబాలు ధ్వంసమవుతున్నాయె 
ఊహించగలమా? ఇలా తలచుకొంటే హృదయం [దవి'స్తూం( 
తూర్పు'పంజాబు నుండి పడమటికి, పడమటి పంజాబు నుండి తూర్పు 
రోజూ కొన్ని వందలు- కాదు- కొన్ని వేలమంది పారిపోతున్నారు! తా 
Soo నుండి నివసించే ఇండ్లను, గ్రామాలను వదలి, తల్లీ-తం| 
అన్నా-చెల్లెలూ అనే సంబంధం లేక ప్రాణాలు అరచేతుల్లో పెట్టు 


100 


83 
MEVI తరుముతూ ఉంటే పరుగులుతీసి లేడి roger’ వారు 
పారిపోతున్నారు. ఇదంతా చూస్తూంటే నాలో ఉన్న విశ్వాసాలన్నీ కింది 
పునాదుల నుండీ షేకవుతున్నాయి. సత్యము, GPO, (do, జ్ఞానము 
ఇవి అన్నీ ఏమయినాయి? అన్నీ వట్టి బూటకపు మాటలేనా? గౌతమ 
బుద్దుడు, మహావీరుడు, క్రీస్తు మొదలగు మహాపురుషుల బోధలన్నిటికీ 
'ఫలమిదా? గంధి మహాత్ముడు మన మధ్యలో ఉండి మనతో కలిసి మెలిసి 
తిరుగుతూ మనకు బోధించిన, బోధిస్తూవున్న ్రేమతత్వం మనకిలానే 
అర్థమయిందా మనలో ఏదో ఒక దివ్యజ్ఞానం నెలకొన్నదనీ, మనం ఆ ఈశ్వర 
తత్వానికి దగ్గరగా పోతున్నామనీ భావించాము. ఏదో ఆశ పడుతున్నాము. 
కానీ మనలో నెలకొన్న దనబడే ఆ జ్ఞానానికి నిదర్శన మిదేనా? ఎన్నో వేల 
మంది ఇళ్ళూ, వాకిళ్ళూ కోల్పోయి బికారులు కావడం- ఇంకెన్నో పేల మంది 
హత్యలు చేయబడడం జరిగింది. ఇటువంటి ప్రళయాన్ని చూస్తూ- ఏమీ చేయలేక 
ఊరక ఉంటున్నాం! ఇంత అ[పయోజకులుగా జీవించడంలో సారస్యమేమిటి? 
KKK 

మానవుడు పరిపూర్ణత పొందాలని మనం కోరుతున్నాము. ఈశ్వర 
లక్షణమయిన ప్రేమ అతనిలో నెలకొని- దాని దివ్యపభల వల్ల చుట్టూ 
ఆనందం, ప్రేమ, జ్ఞానం 'శీడియేట్‌ కావాలని మనం కోరుకొంటున్నాము. 
కానీ ఇపుడు జరుగుతున్న దేమిటి? మానవునిలో ప్రేమకు బదులు, 
రక్తపిపాస వృద్దిపాందుతున్నట్లు కనబడుతూంది! ఆ (Dao తత్వానికి ఒక 
“ఎగ్జాంపుల్‌ గా తీసుకోతగిన మహాపురుషుడు, సాక్షాత్తు ఆ గేమతత్వమే 
అనతగినవాడు గంధి. మనలోని ఈ రాక్షసత్వానికి అడ్డువస్తున్నాడని 
చంపేశాం. నిన్నకాక మొన్నటి వరకు మహా భయంకరమైన యుద్దంలో 
చిక్కుకొంది (ప్రపంచము. అందువల్ల (ప్రజలకు జరిగిన బాధా, కష్ట-నష్టాలూ, 
నిధ్వంసమూ అంతా ఇంతా కాదు. ఆ గాయాలింకా మానలేదు కూడాను. 


101 


86 


22. ముగింపు 


శుక్రవారం సాయంత్రం జరిగిన "సంఘటన. 


అప్పటికి వారం రోజులుగా శ్రీ శాస్త్రిగారు చాలా తీవ్రమైన అనారోగ్యం 
బాధపడుతున్నారు. ఆరోజు మరీ (పమాదకరంగా వుంది వారి 2 
మేమంతా యేమవుతుందోననే దిగులుతో కృంగి పోతున్నాము. అట్టి KA 
వుండగా సాయంకాలం ప్రార్థన సమయమైంది. అప్పుడు ఇంటి యజమా 
వచ్చి, భార్యకు తీవ్రమైన తలనొప్పి, ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు, | 
చేయవలసిందిగా కోరారు. “తలనొప్పి తగ్గకపోవటం ఏమిటి బాబూ! 
చూడండి ట్రీట్‌ చేస్తున్నాను” అన్నారు శాస్త్రిగారు. (ప్రక్కనే ప్రార్థన 
సమయంలో కూర్చున్న డాక్టరుగారు వారించారు. “Ss స్థితిలో మీరిలాటి 
పనులు చేయకండి బాబూ! అని. 


చూడండి డ్యాక్రరుగారూ! జీవితం ఇవాళ ఉంటుందో పోతుందో! పరులకు 
కష్టం కలిగినదని విని ఎలా ఊరుకోను నాయనా-మన జీవిత పరమార్ధం 
సాటి మానవ శ్రేయస్సే కదా! బాబూ నా దేహస్టితి యిలాగున్నా ఆ దివ్యశక్తి 
ఎలా పనిచేస్తున్నదో చూడండి-మీరుమా(త్రం మాష్టర్‌గారిని మరచి 
పోకండి- 

మరుక్షణానికే ఆమెగారి బాధ నివారించిందని ఇంటి యజమాని 
BOW. 


నా చిత్తంబు పరీక్ష చేసుకొనుచున్నాడన్‌ యదార్ధంబుగా 
బోచంతైనను దు!ప్పవర్తనము దుర్ఫోధం బెరుంగన్‌ బవి 


త్రాచారంబున బ్రహ్మతత్త్వ పరమార్జానందముం గూర్చి యా 
లోచింతుం బలవింతు జింతుంతు నేలో నన్ను వంచించుటల్‌. 
i 


102 


88 
కరుణామూర్తి; జగత్కుటుంబి; యత డిక్టీట్లన్‌ ననున్‌ ముంచున 
deo నాకింతయు లేదు; తన్మయత నే వేళం బ్రవర్తిల్లుదున్‌. 
మరణం బిప్పుడు తప్ప దేనదియు 'సంప్రాప్తించు; లేకున్నచో 
దొరకున్‌; నా పరితోషహేతు విట మీ ర్హుఃఖింపగా నేటికిన్‌. 


శ త భా. 


103 


104 


కే. రకా \ 


Sri Veturi Prabhakara Sastri 


105 


106 


